NAVEENA KAVYAMANJARI 
Protima Books, Madras = 7 


5000 Copies 


May 1959 


భతణభామా వున్తకనంన్ధ నహకారయున /వకటితయు 


Printed at the Cosmic Press 
43 Harris Road, Madras = 2 


పరిచయం 


ధ్రకిణ భాషా పుస్తక సంస్థవారు (ప్రోత్సహించిన. ఉత్తమ [గంధ సంచ 

యములోని (పచురణలివి. తమిళం, తెలుగు, మళయాళం, 
కన్నడం = నాలుగు దక్షిణాది భాషలలో విద్యా సాంస్కృతిక వికాసోలకు 
దోహదమిచ్చే ఉత్తమ [గంధాలన్ను చౌకగా (ప్రచురింప చేయాలనే సత్సం 
కల్చంతో, ననుదార దూరదృష్టితో ఫోర్టు ధర్మనిధివారు ఈ సంస్థ నిర్మా 
ణాన్ని తలపెట్టారు. ఇందుకోనం వారు దక్షిణ దేశంలో ఉన్న వడు విశ్వ 
విద్యాలయాల ఉపాధ్యకులతోను నంప్రదించి ఈ నాలుగు భాషలు మాట్లాడే 
(పజలకు, మంచి పుస్త టు! (ప్రచురణ కర్తలచే అందంగా అచ్చు 
వేయించి అంవరికి అందుబాటులో ఉండే సరసమైన ధరలకు అందచేయ 
లనే ఆదర్శంతో మూడేళ్ళ కార్య కమాన్ని రూపొందించారు. ఏరి కృషవలన 
మనకు లభించిన (ప్రధమ ఫ ఫలాలివి. దీన్ని కూర్చుడంలో వీరు (పోఢగి లిలో 
"ఉండే విద్వత్కావ్యాల జోలికి పోకుండా కేవలం మాతృభా; నాషలో మ్మాత్రమే 
అక్ష రాన్యులైన, ఆంగ్లభాషా వాననలేని అనంఖ్యాక సామాన్య (పజానీకాన్ని 
అలరించి, ఆకర్షించి, వారికి విజ్ఞానాన్ని, వినోదాన్ని, వికాసాన్ని పూర్తిగా 
అందించగల సులభ సుందర శై లిలోఉన్న ఉత్తమ |గంధాలను మా(తమే 
ఎన్నుకున్నారు, 


ఉన్నత సొరస్వత (శేణికి చెందిన స్వతంత్ర రచనలనే కాకుండా 
వైజ్లానిక, సాంన్కృతిక (గంథాలనూూ, (పపంచ సారన్వతంలోని ఉత్తను 
(గంధాల అనువాదాలనూ కూడా (పచురింపచేయశం వీరి (పథధానలక్ష్యం, 


ఒక్కుమాటలో చెప్పాలంటే “ఉత్తమ [గంథధాలను చౌకగా అందిం 
చడం” అనేదే దక్షిణభాషా పుస్తక సంస్థే వారి పరమాకయం. ఇందులో 
వీరెంతవరకు కృళకృళ్యులైనదీ ఇప్పుడీ (| (గంధాలనుబట్టి (ప్రజలే నిర్ణయించ 
వలసిఉంది. ఇప్పుడు (ప్రారంభమైన ఈ కృష ఫలితం బహుశా వచ్చే పది 


సంవత్సరాలవరకు అంతగా కనపడకపోవచ్చు. కాని ఈ (పణాళిక అద్భుత 
మైనదనీ, అత్యంత (ప్రథానమైనదని మాత్రం దూరదృష్టి గలవారందరూ 
ఒప్పుకొనక తప్పదు. ఇందుకు గల అవకాశాలు అనేకం: అందమైన అచ్చుకో 
చౌకగా అందరికీ అందుబాటులో ఉండే ఈ ఉత్తమ (గంధాలు దేశంలో 
మారుమూల క గామాలలో నివసించే లక్షలాది స్త్ర పురుషులందరి జీవి 
శాలకు కొత్త వెలుగునీ, విజ్ఞానాన్నీ అందించగలవు, 


దక్షిణ భాషా పుస్తక నంస్థవారి కార్య|కమాలు (పస్తుతొనికి తమిళం, 
తెలుగు, మళయాళం, కన్నడం = నాలుగు దక్షిణాది భాషలకే పరిమితమై 
ఉండడం వింతకాదు. (పాచిన కాలంలో వింధ్యకు దక్షిణాన ఉండే దేశ 
మంతా దక్షిణా పథమనే పేరులో వ్యవహారంలో ఉన్నప్పటికీ, సాంస్క ఎలి 
కంగా ఇక్కడ నివసించే [పజలందరూ " ఈ నాలుగు భాషలనూ వాటి 
(ప్రాంతీయ వికృతులు మాతమే వాడుక చేసేవారు. నిజానికి ఈ నాలుగు 
భాషలున్నూ ఒకేకోవకి చెందినవి, వీటిని 'దావిడి భాషలనడం నా అభి 
మతంకాదు, ఈ రోజుల్లో ' దావిడి' పదం-జాత్కి భాషాపరమైనదిగా కాక 
(పత్యేక మైన రాజకీయ. ప్రాధాన్యాన్ని నంతరించుకోవడమే నాయీ సంకో 
చానికి కారణం. ఈ నాలుగు భాషలకు మధ్య నహజమైన నన్నిహిత సంబం 
ధాలు చాలావుస్నవి. పైగా అర్యావ రంలో వ్యా ప్రలో ఉన్న సంస్కృతి 
కంటె భిన్నమైన దక్షిణ భారతీయ నంన్కృృతికి ఈ|పాంతం ఆటపట్టు, 
కర్ణాటక సంగీత నర్మపదాయం ఇక్కడిదే, అలాగే ఇక్కడి: వాస్తు, శిల్చ 
నంపద ఉత్తరాది దానికంటె భిన్నమైనది. ఈ నాలుగు భాషలు మాట్లాడే 
(ప్రజలు అనూచానంగా అనుసరించే సాంఘికాచార వ్యవహారాలన్నీ కూడౌ 
ఒక్కటే, 


దక్షిణ భాషా పృున్తక సంస్థవారి -| ప్రోత్సాహంవల్లి (ప్రచురితమయ్యే 
పుస్తకాలన్నీ దాక్షిణాత్య సంస్కృతిని | పతిబింబించేవిగా ఉండగలవని 
ఆశిస్తున్నాను. 'అయితే నంకుచితమైన న్వస్థాన భాషా వేషానురతి శతి 
మించిపోకుండా నమ్మగ్ర భారత సంన్కృృతిని (ప్రతిబింబింపజేసి పుస్తకా 
లను, విశ్వమానవ సాభాతృళ్వాన్ని, (పపంచ కల్యాణాన్ని కాంక్షించే 
ఉత్తమ [గంధాల అనువాదాలను [పచురించడం అవసరం. 


వొ, వేం, రాజమున్నాడు' 


విషయసూచిక 


ముద్దుకృష్ణ తొలిపలుకు a 9 
గురజాడ అప్పారావు హక 13 
రాయ పోలు సుబ్బారావు a 18 
వేంకట పార్వతీశ్వర్లు is 25 
పింగళి - కాటూరి మ 30 
అబ్బూరి రామకృష్ణ రావు ou 38 
బసవరాజు అప్పారావు స 4) 
స్వామీ శివశంకరశా స్త్రి as 45 
జొషువ త 50 
కవికొండల వెంకటరావు (| స్ట ఫ్‌ 7 
విశ్వనాధ సత్యనారాయణ గ. 62 
నండూరి వెంకటసుబ్బారావు షు 67 
నాయని సుబ్బారావు వష 70 
కృష్ణశాస్త్రి aa 73 
వేదుల సత్యనారాయణశా స్త్రి a 78 
కొడాలి అంజనేయులు సు 84 
దువ్వూరి రామిలెడ్డి ప్ల 89 
సౌదామిని స 94 
అడివి బాపిరాజు స 96 
చావలి బంగారమ్మ హ్‌ 99 
శీ శ్రీ ies 101 


Wf 
నార్ల వెంకటేశ్వళరావు i 108 


iii 


పురిపండా అప ఏలస్వామి 


రజని - 3 పష 


నంపత్‌ 

పిలకా గణపతిశాస్త్రి 
దాశరధి 

సి, నారాయణరెడ్డి 


వింజమూరి శివరామారావు పష 
నారాయణబాబు కం 


అనిసెట్టి నుబ్బా రావు 
అర్క్ముద 


114. 
116. 
119: 
123 
126. 
130 
135 
138 
141 
146 


తొలిపలుకు 


కొత్తనీరు రాగానే, నదికి నవజీవనం |పారంభమౌతుంది. 
కలతతో ప్రారంభమైనా, క్రమేణా, కలత తీరి మంచినీరు తేరు 
కుంటుంది. 

అ విధంగానే, పరదేశీయులు వి దేశాన్నయినా ఆక్రమించి 
స్వాధీనం చేసుకున్నపుడు, ఆ దేశం, మొట్టమొదట కలవరపాటు 
పాలైనా (క్రమేణా తేరుకుని, పరాయివారు కల్పించే సంస్కా 
రాలకు అనుగుణంగా జాతీయ జీవనాన్ని నర్జుకురావడంలో, తన 
సంస్క తలో నే క్రొ తంగా... కల్పించుకుంటుంది. 

పూర్వ చరిత్ర పుటలు తిప్పిచూస్తే, గ్రీకులు భారతదేశంలో 
(ప్రవేశించిన తరువాత, వారి వలుకుబడిని, నున శిల్ప చాతుర్భం 
నూతన మం. కొత్త అందాలను కల్పించుకున్నది. ఆ 
విధంగానే, ముఘలుల రాకతో, మన చిత్రకళ కొ త్రదనాన్ని 
కూర్చుకుని, ముఘలు సాంప్రదాయాలను కూడా సాయ తం 
చేసుకుని నూతన సౌందర్యాన్ని సవరించుకున్నది. 

పాశ్చాత్యుల రాకతో, భారతదేశంలో అనేకవిధాల మార్పులు 
ఆరంభమైనవి. తరువాతను ఇంగ్లీషువారు, దేశాన్ని తమ స్వాధీనం 
చేసుకుని, తమ ప్రభుత్వం సుప్టిరంగానూ సుఖంగానూ సాగే 
టందుకు ఇంగ్లీషు చదువుకు [ప్రాముఖ్యత కల్పించారు. అంతతో, 
మన మేథావుల దృక్పథంలో పెద్ద మార్చులు కలిగాయి. (ప్రపంచ 
కంలోని అన్ని భాషలకన్నా ఇంగ్లీషుభాషకి ఒక విశేషత ఉస్నధి : 
(పాచీనంలో [గ్రీకు రోమను భాషలలోనూ, మధ్య కాలంలో, 
ముఖ్యంగా (ఫ్రెంచి జర్మను రష్యను భాషలలోనూ, ఆ తరువాత. 
(పపంచకంలోని అనేక భాషలలోనూ రచన అయిన ఉత్తమ 
(గంథాలు అనేకం ఇంగ్లీషుభాషలోకి తర్జుమా కావడం పరిపాటి 


"2 9 


అయ్యింది. అందువల్లను, మనవారు ఇంగ్లీషు భాషలో పాండిత్యం 
సంపాొద్దిళీచగా నే, తద్వారా యూరపు దేశాలలోని ఉత్తమ రచన 
లను ఆవగాహన చేసుకునే అవకాశం కలిగింది. అంతతో, మున 
రచనలలో కొత్తతీరులు [ప్రారంభమైనవి. వీటిలో ముఖ్యంగా 
రుంచదగినవి : "వ్యాసము, ఆత్మకథ, నవల, చిన్నకథ, నాటిక, 
ఖండకావ్యము, 

ఖండ కావ్యంలో రవి తన అనుభవాన్ని సూక్ష్మంగా సూటిగా. 
తెలియజేస్తాడు, అందువల్లను, కవి గుండె కొట్లాట అతని జీవి 
తానుభ “వమ, వ్యకి క్రిగతమేన అతని ఆందోళనా, (పతిగీతంలోనూ 
ప్రతిబింబిత మౌతూవుంటుంది. ఈ గీతాలలో రసవంతమైన 
వాటిని చదువృుతూవుంపే, పాఠకుడు తన చెవిని కవిగుండెకాయ 
మీదను అని ఆలోపలి రహస్యాందోళనలను వింటున్నానా అనే 
(భమలో పడిపోతాడు, ఆ కారణం వల్లనే, ఈ గీతాలను వింటూ 
వుంకే, కవి, శ్రోత భుజంమీదను చెయ్యివేసి దగ్గరకు తీసుకుని, 
అత్మబంధువుడికి తన అనుభవాల్ని చెబుతున్నాడా అనిపిస్తుంది, 
ఖండకావ్య రచన, సున్నితమైన ర, ఖండకావ్యమంపే, ఒక 
చిన్న రసఖండం, ఒక అమృత గుళిక, రసగుల్లా వంటిది, 

అయినప్ప టికీ, పెద్దన్న పెట్టిన ప్రబంధ వరవడిని గుడ్డిగా 
అనుసరిస్తూ, ప్రబంధ శైలి సమరువేత తృప్తితో గిడసబారిపోయిన 
నాలుకలకు ఖ౦డ కావ్యాలలోని రసం రుచించలేదు. ఆ రోజులలో, 
పాత్ర సండితులూ పాతకవులూ చేసిన వికృత విమర్శలకు మహా 
కవి యిలా జవాబు చెప్పాడు: 


“కొయ్యబొమ్మలె చూచు కనులకు 
కోమలుల సౌరెక్కునా ?” అని, 
వ్యతిరేకమైన విమర్శ యెంత నిశితంగా సాగినా లక్ష్యం 
చెయ్యక, నవకవులు తమ రచనలను నిరాటంకంగా సాగించారు. 
| ఉత్సాహ పూరితులైనవారు సమాజాలను నెలకొల్సి, పత్రికలను 
(ప్రకటించి, నవ్య కవిత్వానికి (ప్రచారం యేర్పాటు చేశారు. ఈ 


10 


యత్నాలకు 'సాహితీసమితిి షూర్గదర్శకమయింది ; క సాహితి * 
పత్రిక దారిచూపింది. ఆ తరువాత, వా 
సమితి'వలె దేశమంతటా, కవులూ సాహిత్యాభిమానులూ 
సమాజాలను నెలకొల్పారు. సాహితి ప్మతిక ఆగి పోగానే, ఆలోటు 
తీర్చడానికి సఖి, జయంతి, ఉదయిని షృతికలు [ప్రచురణ అయి 
నవి. కాని యే దేశీయులైనాసరే గర్వించగలిగిన యిటువంటి 
అద్భుతమైన పషతికలను నిలుపుకో గలిగిన గౌరవం ఆంధ్రదేశానికి 
దక్కలేదు. అయినప్పటికి, కవులు తమ యత్నాలను మానక, 
వేరువేరుగావున్న సాహిత్య సంస్థలని, రచయితల్ని కూడగట్టి ఆంధ్ర 
'చీశానికంతకీ ఒక పెద్ద నంస్థమీ నిర్మించే ఉద్దేశంతో నవ్యసాహిత్య 
పరిషత్తును నెలకొల్ఫారు. ఈ పరిషత్తు వ్‌క్షాన 'పతిభి అనే 
ప్మతిక వెలువడింది. కొన్ని సంవత్సరాలు నవ్యసాహిత్య పరిషత్తు 
తీవమైనకృషిని చేసి ప్రజాదరణను పొందింది. కాని, క్రమేణా 
ఈ పరిషత్తుకూడా విచ్చి Pees ఆ తరువాత బెజవాడలో 
“అభ్యుదయ రచయితల సంఘంి యేర్చాటయి, ఆ అధ్వర్యంలో 
“అభ్యుదయ” పత్రిక ప్రచురణ _ అయ్యింది. సజావుగా సాగక 
"పోయినా ఈ ఉద్యమం యింకా కొనసాగుతూవుంది. అభ్యుదయ 
రచనలనే ధోరణి చాలామంది ఠచయితలను అకర్షిస్తూ వుంది. 
_అందుచేతను, ఈ ఉద్యమాన్ని గురించి సూక్ష్మంగా తెలునుకోడం 
అవసరం. 


పందొమ్మిదివందల పదిహేడవ సంవత్సరంలో రష్యాదేశంలో 
అపూర్వమైన విప్టవం చెలరేగింది. మార్‌క్సు [పచారంచేసిన 
సిద్ధాంతాలను అమ్‌సరించి, ఉన్నవారు . లేనివారు ఆనేభేనాలు 
తేకుండా, జనసామాన్యమంతా సుఖంగా జీవించే అవకాశాలను 
కల్పించడమే ఆ విప్ణవ లక్ష్యం. అందుచేతను, ఆ విప్లవం మానవ 
స్వఖోనా చ్చ మార్చివేస్తుందనీ, హెచ్చుతగ్గులు లేని ఆదర్శ 
: సమాజం సృష్టి అపుతుందనసీ, అనేకులకు ప్రబల విశ్వాసం కలి 
గింది, అందుచేతను, మన దేశంలో కూడా అనేకులకు, ముఖ్యం 


1 


గా యువకులకు, దృష్టి రష్యావేపు మరలింది, రచంపతలర్‌. | 
కొందరు ఆ సిద్ధాంతాలను అనుసరించి, నూతన సమాజాని 
సృష్టం నలెననే ఆశయంతో, తమ దృష్టిని వీదసాదల వదక. 
కాలవెపు మరలించి, నిరుపేదల ఆక్రందనాలు తమ రచనలకు. 


నినాదాలుగా గీతాలాపనలు (ప్రారంభించారు. ఈ రచనలవల్లను | 


కొత త్త విమర్శలు బయలుదేరాయి. 


కవిత్వానికి ఆలంబనగా వ వస్తువు ప్రధానము అనె ప్రశ్న 


కవులనీ విమర్శకులనీ కలవర పెడుతూవుంది. క్షాన్సి ఈ సంఘర్ష 
ణకు రాజకీయ సిదాంతాలను ఆధారంగా చేసుకుంటే సరియైన 
జవాబు లభ౦కాదు. అనుకూలంగా నయినా, ప్రతికూలంగా 
నైనా, కవిత్వానికి సంబంధంలేని సూత్రాలనుబట్టి విమర్శించడం 
దృష్టి వెశాల్యాన్నీ సంకుచితం చేస్తుంది. కొత్త . పాత్‌ అనే అసహనం 


దూడా కూడదు. మహాకవి చెప్పినట్టు. “కొత్త పాత్రల మేలి 


కలయిక” కోరదగినది, 


- అంతకీ, కవిత్వానికి సిసలైనవిలువలు కట్టవలెనంకే రసం 
[పథానమని నిర్ణయించక తప్పదు; అందుచేతను పద్యానికి (ప్రాణం 
రసవంతంగా దీండడమే 


జయంతి తే సుకృతినో 
రససిదాః కవీశ్వరాః | 
ధి 


మ్రాను, 


న. చు ద్దు కృష్ణ 


12. 


పరజాడ అవ్వొరావ్ర 
(1862 — 1915) 


విజయనగరం మహారాజా కాలేజిలో బి.ఏ, పేసైనారు. నంస్కృతము, 
ఇంగ్రీము భాషల్లో పాండిత్యంతోపాటు, లేటిన్స్‌ పారసీకము, కన్నడ, బంగాళా 
భాషల్సికూడా బాగా చదివారు. ఇంగ్లమ భాషలో పద్యాలు రాశారు, అనంద 
గజపతి మహారాజు వద్ధ ఎప్మిగొఫిస్టు పనిచేశారు. మదాను విశ్వవిద్యాల 
యంలో సెనేటు మెంబరుగా వుండేవారు. కృతులు : ముత్యాలనరాలు ; 
చిన్నకథ - కన్యాశుల్కుము - బిల్లణీయము - కొండుభట్టీయము 


ధూవుకేతువు 


ధూమకేతువు కేతువనియో 
మోముచందురు డలిగిచూడడు ! 
కేతువా యది ? వేల్పు లలనల 
కేలి వెలితొగ కాంచుమా' ! 


అరుదుగా మిను చప్పరంబున 
చొప్పుతెలియని వింత పొడమగ 
చన్న కాలపు చిన్నబుద్ధులు 
బెదిరి యెంచిరి కీడుగా; 
అంతెకాని రవంతయైనను 
వంత నేగతి కూర్చ నేర్చు నె, 


13 


నలువ నేదిమి కంతు యిదియన 
నింగితొడవయి (వేలుచున్‌, 


కవులకల్పన కలిమి నెన్నో 
వన్నెచిన్నెలు గాంచు వస్తువు 
అందు వెట్టి పురాణగాథలు 
నమ్మజెల్లునె పండితుల్‌. 
కన్ను కానని వస్తుత త్త కము 
కాంచనేర్చరు లింగిరీజులు ; 
కల్లనొల్లరు ; వారి విద్యల 
కరచి సత్యము నరసితిన్‌. 
దూరబంధువు యితడు భూమికి, 
దారిబోవుచు చూడవచ్చెను 
డెబ్బదెనుబది యేండ్ల కొకతరి 
నరుల కన్నుల పండ్వువె. 


తెగులు కిరవని కతల పన్నుచు 
దిగులుజెందు టదేటికార్యము క 
తలతు నేనిది సంఘ సంస్క్రర 
ఇ [ప్రయాణ పతాకగాని, 


చూడు, మునుమును మేటివారల 
మాట లనియెడి మం|తమహిమను 
జాతిబంధము లన్న గొలుసులు 
జారి సంపద లుబ్బెడున్‌. 
ఎల్లలోకము వొక్కయిలళ్తై, 

వర్ష కేదము లెల్లకల్లె, 

వేల నెరుగని శేమబంధము 
వేడుకలు కురియు. 


14 


మతము లన్నియు మాసిపోవును, 
జ్ఞాన మొక్కుటి నిలిచి వెలుగును ; 
అంత స్వర సుఖంబు అన్నవి 
యవని విలసిల్లున్‌. 


ఓనమాలు 


(పేమ విద్దెకు వోనమాలివి : 
యెదను నిల్చిన, మలుచేకురు. 
“మరులు |పేమని మదిదలంచకు ; 
మరులు మరలును వయనుతోడనె; 
మాయ, మర్మములేని నేస్తము 
మగువలకు మగవారి కొక్క టు 
[బతుకు సుకముకు రాజమార్లము అ 
(పేమ నిచ్చిన (పేమ వచ్చును . 
(పేమ నిలిపిన, [పేమ నిలుచును” 
ఇంతిం౦యె. 

కాసు వీసము నివ్వనొల్లక ; 

కవిత పన్నితినని తలంపకు ; 

కాసు లివె; నీ కంఠసీమను 

జేరి బంగరు వన్నెగాంచుత ! 
మగడు వేల్చ్పన పాతమాటది , 
(పాణమితుడ నీకు, నీ నెనరు 
కలుగక యున్న, పేదను ; కలిగినను 
నా పదవి వేల్స్పులరెని కెక్కడ ? 


15 


అంగరెత్తు ము! 


వరిగి పెరిగితి, పెరిగి విరిగితి, 
కష్ట సుఖముల పార మెదిగితి, 
పండు నన్నవి ఆశలెన్నో 

యుండి రాలగ బొగిలితిన్‌. 


అందజాలని వపళ్ళాకోసము 

అరు జాపితి, నేల [పాకిన 

చెట్ల వళను విలవ తెరుగక 
పాద రక్షల మట్టితిన్‌. 


తీపి విరిగిన చెరుకువలె ఆ 

నాటి కోర్కెలు నేడు జెండౌ 

తుంచి నవ్వితి; బుట్టి చపలత 
కొత్త కోర్కెల తగిలితిన్‌. 


దేవతలతో జోడు కూడితి, 

రక్కనులతో కూడి ఆడితి; 

కొత్త మిన్కుల తెలివి పటమును 
మంచి చెడ్డల మార్పితిన్‌. 


చూతునా ! అని చూసితిని మరి 
జేతునా ! అని చేసితిని ఇక 
చూడ చేయగ రాని వింతలు 
చూపి కన్నులు కట్టితిన్‌, 
శతు మితుల కిచ్చి నెనరులు 
స్నేహవార్థిని కొల్ల గొంటిని, 


నాటి మిత్రులు 'తరల శూన్యం 
వైన పుడమిని నిలిచితిన్‌, 


16 


పంజరంబున నున్న కట్టను 
పగల దన్నగ లేక (స్రుక్కీతి; 
నింగి పర్వగ లేని జన్మము 

నీరసం బని రోసితిన్‌. 


“ఉనురులకరు విసికితివొ ? యుద్దము 
కలదు; దేశము కొరకు పోరుము” 
యుద్దమా ఇ? ఇక నేమి లోకము! 

చాలు ! చాలును ! లంగ రెత్తుము! 


17 


రాయ్యవోలు నుబ్బారాశ్చ 





గురుదేవ్‌ రవీం్యదనాధ్‌ఠాకూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌లో వుంటూ 
ఇంగ్లీషు, జర్మన్‌ భాషలలో కవితారీతుల్ని గురించి కృషిచేన్తూ, అలంకార 
గాస్త్రం అభ్యసించారు. నైజాం కాలేజీలో తెలుగు అధ్యాపకులు గావున్నారు. 
(పస్తుతం తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అం|ధశాఖకు 
అధ్యక్షులు, కృతులు : లలిత - కష్టకమల - న్వప్నకుమారము . తెనుగు 
తోట = తృణకంకణము - అం[ధావళి = జడకుచ్చులు = కన్నెపాటలు, 


జననం : 1892 


తమ్ముడా 


శ్రీలు పొంగిన జీవగడ్డయి, 
పాలుపాజిన భాగ్యసీమయి, 
(వాలినది ఈ భరతఖండము 
భక్తి పాడర తమ్ముడా ! 


వేదశాఖలు పెరిగె నిచ్చట, 
ఆది కావ్యం బందె నిచ్చట, 
బాదరాయణ పరమబుషులకు 
పాదు ను మ్మిది చెల్లెలా | 

18 


విపినబంధుర వృక్షవాటిక _ 
ఉపనిషన్మధు వొలికి నిచ్చట, 
విపులత త్త ము విస్తరించిన 
విమల తల మిదె తమ్ముడా! 


సూతయుగముల శుద్దవాసన, 
క్షాతయుగముల శౌర్యచండిమ, 
చితదాస్యముచే చరిత్రల 
చెజిగిపోయెనె చెల్లెలా ! 


మేలి కిన్నెర మళవించీ, 
రాలు కరగగ రాగ మెత్తి, 
పాలతీయని బాలభారత 
పదము పాడర తమ్ముడా ! 


నవరసమ్ములు నాట్య మాడగ 
చివురుపలుకులు చెవులవిందుగ 
కవిత అల్లిన కాంతహృదయుల 
గారవింపవె చెల్లెలా ! 


దేశగర్వము దీప్రి చెందగ 
దేశచరితము తేజరిల్లగ 
దేశ మరసిన ధీరపురుపుల 
తెలిసి పొడర తమ్ముడా! 


పాండవేయుల పదునుకత్తులు 
మండి మెరసిన మహితరణకథ 
కండ గల చిక్కని తెనుంగుల 
కలిసి పొడవె చెల్లెలా ! 


19 


లోక మంతక్షు కాక పెట్టిన 
కాకతీయుల క్రదనపాండీతి 
చీకిపోవని చేవపదముల 
చెర్చి పాడర తమ్ముడా ! 


తుంగభదా భంగములతో 
పొంగి నింగిని పొడిచి (తుల్లీ 
భంగపడని తెనుంగునాథుల 
పాట పాడవె చెల్లెలా ! 


కను 


bes 


“శ్వ 


నిండాజ బాటు నఖండగోదావరిన్‌ 
దాగిన చాళుక్యనాగరికత, 

పాడైన పెనుకోటగోడల దీర్హని 
(దలువోవు కాకతి (పాభవమ్ము, 
పల్లెపదాల జీవము నిల్సికొన్న ప 
లాటివీరుల ర క్రనాళపటిమ, 

కడలేక యేడ్సు | తుంగాభద కెరటాల 
మణగిన (పొజ్య స్మామాజ్యభరము, 


హృదయములు విన పలుకక చదువు చెప్పు 
వ. తెనుంగుపూలపొదల 
నిలిచి సేవాశుకమ్ములన్‌ పిలిచి పిలిచి 
తిరుగ పొడించు గాత జాతీయగీతి, 


అచారమునకు దాస్యము చేయుచును వంట 
యిలు దాటి రాని పూర్ణేందుముఖుల, 

ఉదయా స్త్రమయములు నొడలిచెమ్మట లోడి 
క్షేత్ర సేవలు చేయు సేద్యగాండ్ర, 


20 


(బ్రతికినన్నాళ్ళు తీరనిక స్తి రెక్కలు 
విరిచి జీవించెడు పేదజనుల, 

తను వచో వీధులన్‌ తాకరా దనుచు దు 
ర్గతుల (దోసిన చెప్పరానివాండ్ర, 


పూలతో నిండి కమ్మదనాలు చిమ్ము 
పు స్తక నికుంజపుంజాళిపొంత బిలిచి, 
'నా జనము, నాదుదేశి మనంగ జాలు 
ఇంత జ్ఞానభికాదాన మిమ్ము తల్లి! 


ఆంధుల శిల్పవిన్యాసంబు చూపించు 
కలిమి గోపురములన్‌ గల దటంచు, 
ఆంధ నాగరికక ల్యాణచిహ్నములైన 
గానసాహిత్యముల్‌ గల వటంచు, 
అంధ్రభాగ్యమ్ము మోయగ గౌతమీ కృష్ణ 
దరులను నావలు తిరిగె ననుచు, 
ఆం(ధవీరులకు స్వర్గాతిథ్య మిచ్చి పా 
టలు పాడిన యుగమ్ము కల దటంచు, 


చెప్పి యొప్పించు పుస్తక శ్రీకుమారి 
యందగింపగ గల యాలయములు గట్టు 
డాం|ధ దేశమునం దెల్ల నాంధపుతు 
లా ప్రమానవసంఘ సేవానుర ర్తి, 
కం రం సం 
ఆకాశంబున జీబుకాడె సొగసై యాషాఢయోషా నితం 
బాకీర్ణాలకజాలకంబు లన పాయల్‌పాయలై మేఘముల్‌; 


రాకాచం[దవిలాసముల్‌ ముసుగువాజన్‌ నైల్యమాల్యంబులై 
(పాకెన్‌ చకటిచెట్టసోయగపు పూరంగుల్‌ దిశాంతమ్ములన్‌ ! 


2] 


చినుకు చిన్కునకు చీలిన చిన్ని రేకుల 
తోడ పద్మంబు లల్లాడదొడగె; 

భార థారకు మాపు తగిలిన చిగురుల 
తోడ కొమ్మలు సొంపు లోడగడగె; 

జల్లు జల్లునకు తృష్షలు సళ్ళు తీయమ్ము 
తోడ చాతకము లజ్జాడసాగె, 

ఉరు మురుమునకు' నంకురమెన మొలకల 
తోడ వేణువులు తూగాడనయ్యె; 


కోేదమును మోద మవనికి గీలుకొలిపి 
(పౌఢథవయి నటియింతు వాషాఢలక్ష్మీ, 
పల్కలేక (పాల్మొలు నా నాల్మగూడ 
[కొత్త చక్కిలిగింతల గు స్తరింప ! 


ఎండిన బీళ్ళయందు నుదయించినపచ్చిక కండ్లపండువై 
యుండగ చూడియాలు తలలూపుచు బోయెడి, (కొ త్రనీటిచే 
నిండె తటాకగర్శములు, నిష్కుటముల్‌ కడుశ్యామలంబులై 
మెండుకొనెన్‌ వనిన్‌ మొగిలు మెసె పప్రభాతములందు కొండలన్‌. 


నీడల్‌ గట్టగ భూమియందు, చదలన్‌ (వేలాడు కాదంబినీ 
చూడాకృష్ణకలాపగుచ్చములపై చూడ్కుల్‌ కటాక్షించి, లీ 
లా డోలాసుఖలాలనీయరతి సోలన్‌ సాగెన నృత్యోత్సవ 
(క్రీడన్మాదములై మయూరములు సారెన్‌ పింఛముల్విప్పుచున్‌. 


కడలిమూలల నుండి పిక గ్రాటిల లేచి 
బొబ్బరిల్లుచు మబ్బులు పోవసాగె, 
తొలకరి వయఃపయస్సు పొంగుల విధాన 
గుబ్బెతలు వి|పలంభవాగురుల బిక aa | 


22 


కపిత 


తేట లయిన పుణ్యారణ్యవాటికలను 
పుట్టితి నుషఃకుమారి తోబుట్టుగాక ! 


ఇగురుటాకు నెలల పచ్చియెండలందు 
ఆంద మెకబోయు లావణ్య మాహరించి, 
పసితనం బసియాడ జీవనము (తావి, 


._ పెరిగితిని నిత్యకోమలస్సురణ లొలయ |! 


(గ్రీష్మమాసవెణికల తేతిన జలాల 
స్నానమాడి నిరోజగుచృుములు కడిగి 
సందె కుంకుమ తిలడలాంఛభనము తీర్తు ! 


నా. nee Eon అనగ 
జాబు నతసీప ద ప్రసన్న రేఖ 
అందికొని లాగి నందగింతు ! 


క్షాఖిత విశాల విశ్వరంగంబునందు 
నిండువెన్నెల తెలిచాందినీలు గట్టి, 
మొలక పచ్చని (ముగ్గులు పుడమి దీర్చి, 
శారదోత్సవభోగముల్‌ సలిపి తనిసి, 

పచ్చి ముత్యాలవాయనాల్‌ పంచిపెట్టు 
ఉదయసతి కాకుపచ్చపయ్యదలు సాతు |! 


పత్తం వస్తాాపహరణ పాపంబుకతన 
చిన్నవోయిన కొమ్మలసిగలమీద 
బుతుహితస్నానకోభన మెదుగ జూతు ! 


తడిసితడియని నాజూకుతాళ్ళ వలల 
భావశుకములు బందాలుపడ రచించి, 


23 


ప్రాణిలోకమ్ము నానందపథ విలీన 
మహ దనంత సౌందర్య స్మామాజ్యమునకు 
పెనువలపు గొన నారాటపెట్టుచుందు'! 


చిక్కిన శకుంతములకు సచితమయిన 
అమల వాగర్ధ కేళిరహస్య మధువు 
నామెతలు పెట్టి సాకుదున్‌ (పేమ విరియ ! 


నాదు సాందర్భవిభవము, నాదు రేఖ, 
నాదు కన్నెసింగారంబు, నాదు చేష్ట, 
నాదు నడకలపొందిక, నాదు గీతి, 
సుమధురంబైన పూజాప్రసూనమట్లు 
అస్థలితమైన కన్నెసోయగము చాయ, 
కనుల పూజించి మనసుతో గౌరవించి . 
వాణి ద్రావుచు నుందు రరీణభక్తి 
పరిపరివిధాల కోభాతపస్వి జనులు ! 


బాలపుష్పము నంటిన పాప మనుచు, 
ముగుదవలె రేకుజెజగుల మూసికొనిన 
మథురతారుణ్య మర్చనామాత్ర మనుచు, 
అడుగు సోకిన కడ నెల్ల నణువు అణువు 
లగుచు [పాణకళలు రాలు నంద మెంచి 
కొలుచుచుందురు భావకోమలులు నన్ను! 


నిత్యకౌమార తరుణాభిజాత్య నగుచు 
నింత స్పర్శాకలంకము నెజబుగ నేను! 


24 


వేంకట పార్వ తీళ్వర్లు 


బాలాంత్రపు వేంకటరావు - ఓలేటి పార్యతీశం. వీరు జంటకవులః,. 
నంస్కృత, బెంగాళీ భాషలలో పండితులు. ఆంధ్ర పచారిణి పేరుతో (గ్రంథ 
మూలను స్థాపించి నవలా పఠనలో అంధులకు అభిరుచి కల్పించారు, 
జననం బాలాంత్రపు వేంకటరావు 1881 
కీలేటి పార్వతీశం 1882 - మరణం 1955 
కృతులు : బృందావనము. ఏకాంత సేవ = కావ్యకుసుమావళి = భావ 
నంకీర్త న్‌ వాల్మీ కిరామాయణము. 


ఆద యగ నుమ 


ఎడు కుండలు పొంగి యేక మైపోయె 
ఏడు కొండలు [కుంగి యిట్టట్టులాయె 
ఏడేడు లోకాల కెడము లేదాయె 
ఏదిరా నీ బుద్ధి యెందాక బోయె 
లేదురా నిద్రలో లేదురా సుగతి 
చూడరా కన్నెత్తి చూడరా జగతి! 


అన్నదమ్ములు చేతులందుకొన్నారు 
ఆలుబిడ్రలు తారు లాడుచున్నారు 
కన్ను మూయగ గంత గట్టుచున్నారు 
కర్మమా యిది యేమి కదలకున్నావు 
లేదురా న్మిదలో లేదురా నుగతి 
చూడరా కన్నెత్తి చూడరా జగతి! 


25 


నిలుపుచున్నారురా నిటిలో నిప్పు 
మెలపుచున్నారురా మెప్పులో ముప్పు 
తెలుపుచున్నా రురా తెలివిలో తప్పు 
తేరుకో వేమిరా తెల్లవారినది 

లేదురా న్నిదలో లేదురా సుగతి 
చూడరా కన్నెత్తి చూడరా జగతి! 


ప్రొద్దు చెంగట సంజ పొంచున్న వెళ 
సద్దు చేయక రేయి చనుచున్నవేళ 
మిద్దెలోపలి దివ్వ మిన్నెక్కు వెళ 
తమ్ముడా యీ జోగు తగదురా నికు! 
లేదురా నిద్రలో లేదురా నుగతి 
చూడరా కన్నెత్తి చూడరా జగతి! 
కొండ కొమ్మల పెద్ద గోల ముట్టినది 
నిండువెన్నెల చెట్లనీడ పట్టినది 
గుండుతుమ్మెదలలో కాటు పుట్టినది 
గుండె లెట్టుండెరా గురు పెక్రైదపు 
లేదురా న్నిదలో లేదురా నుగతి 
చూడరా కన్నెత్తి చూడరా జగతి! 
మంచు పెందెరలపై మించు రేగినది 
కంచు మెడలలోన గంట (మోగినది 
పంచమధ్వని మింట పర్వసాగినది 
మించిపోయె నికైన మేలుకోవేర 
లేదురా నిద్రలో లేదురా సుగతి 
చూడరా కన్నెత్తి చూడరా జగతి! 


26 


చిగురు కొమ్మల చేరి చిన్న కోయిలలు 
వగరు కుత్తుకలు నొవ్వగ పల్కుచుండె 
నగరు లోపల చేరినా రెల్లవారు 
పగలయ్యె నింకేటి పడకరా నీకు ? 
లేదురా నిదలో లేదురా సుగతి 
చూడరా కన్నెత్తి చూడరా జగతి! 


భవ బంధము లెడల్సు (బహ్మణ్యమూ ర్తి 
కాలపాశము (తెంచు కైలాసమూర్తి 
వారుణీశ్వరునాంచు వెకుంఠమూ ర్రి 

ఈ |తయీ మూర్తి ని యెదుటనున్నాడు 
వేయి చేతులు సాచి వెలుగుచున్నాడు 
పేరు పేరున లేపి పిలుచుచున్నాడు 
లేదురా న్నిదలో లేదురా సుగతి 
చూడరా కన్నె త్తి చూడరా జగతి! 


(ప్రణయ గీతములు 
కాళీయ ఫణి జూచి కార్చిచ్చు జూచి 
వెరి గోపికలార! వెరచెదరేల ? 
కొదవలన్నియుతీర్చు గోపాలమూర్తి 
మీపాలనుండగా మీకేమి భయము ? 
* % * 
గోపాలకుల విడి గోవుల విడి 
పాడుచు నాతోడ పరుగెత్తివచ్చి 
బాలకృష్ణుడు చాల బడలినాడమ్మ ! 
విరజాజి చెల్లెలా విసరవే మమ్మ! 
27 


wt 


రాసమండలములో రాధికారమణి 
బాలకృష్టునిలిల భావించి సొగసి 
తన్మయత్వంబుచే తన్ను దామరచి 
నుఖియించుచుండగా చూపోపలేక 
షట్స్పదస్యరముతో రూంకరించెదవు 
మతిలేదకే నీకు మల్లికావల్లి ? 


ఖః శ హో 


మమత (గమ్మిన దమ్మ మధురరూ పమున 
తరలివి తప్పినదమ్మ దివ్యతేజమున 
మధురమోహనునిపై మనను నిల్పుటయె 
ఆపరాధ మౌనమే అళినీమ తల్లి ! 


ధరణీ ధరము నెత్తి దావాగ్సి (మింగి 
చెలువు కందకయుండ చిన్ని కృష్ణుండు 
రాసమండలములో రమణులందరకు 
వినిపించుచున్నాడు వేణుగానంబు ! 


కన్నులున్న ఫలంబు కనుగొంద మమ్మ 
కామినిమణులార కలసి రారమ్మ 1 
దెసలెల్ల తెలివరిదె! తిమిరంబు డిందె! 
చలువ తెమ్మెరవిచె జాబిల్లితో చె | 


మననులో కుందుచు మౌనదర్పమున 
ఎన్నాళ్ళు లిటులున్న నమగు నమ్మ! 
జగదేకవిభుడైన శ్యామసుందరుని 

సుందరి ముణఖులార ! చూడరా రమ్ము | 


26 


భావస౦కీర్తనము 


రజనియా - నే జేయు ప్రార్థనము పెడచెవింబెట్టి, 
మెల్లగ వెడలిపోయినది; 

దీపకళికలా = సదమల కాంతుల. దొజు(గి, 
వెల్లమొగముతో గనబడుచున్నవి $ 


మందిరమన్నచో _ చెన్ను (దొజగి చిన్నవోయిన 
వగను దోంచుచున్నది ; 

చూడ, నా కన్నులలోనె బళ్ళున దెల్లవాఖి 
పోయినది ; 


నీవు దరిసెన మ్మీయకే తల(గిపోయితివి గదా! 
తలుపులు తీసిన వటులే 
నిరర్ణళంబులైయుండని మైన నేమి? 

కనులు మూసి, 

నిను మదిలో6 గాంతును ప్రభు! 


90 


వీంగలి. కాటూరి 


పింగళి లక్ష్మీకాంతం. మ్మద్రాను విశ్వవిద్యాలయంలో ఎం, వీ. డిగీ 
తీసుకున్నారు. బందరు నోబుల్‌ కాలేజిలో లెక్చరర్‌ గానూ, మదాను విశ్వ 
విద్యాలయంలో పరికోధకులు గానూ, తర్వాత చాలా నంవత్సరాలు ఆంధ 
విశ్వవిద్యాలయంలో ఆం|ధభాషలో (ప్రధానాచార్యులు గానూ పనిచేశారు. 
(ప్రస్తుళం విజయవాడ అలిండియా రేడియోలో సాహిత్యపర్యవెక్షకులుగా 
వున్నారు. వీరి రచనలు: గంగాలహరి - గౌతమవ్యాసాలు, 
కాటూరి వెంకటేశ్వరరావుగారు. బందరు నోబుల్‌ కాలేజిలో బి, వీ, 
చదువుతూ అసహాయోద్యమంలో పాల్గొనేందుకు చదువు మానేశారు. చాలా 
కాలం అం|ధ్రజాతీయ కళాశాలలో అధ్యాపకులు గానూ, కొంతకాలం పిన్సి 
పాలుగానూ పనిచేశారు. తొమ్మిది సంవత్సరాలు కృష్ణాషతికకు గౌరవ 
సంపాదకులుగా వున్నారు. వీరి రచనలు : పౌల స్యహృదయం - గుడిగంటలు, 
1920 నుంచి ఏరిద్దరూ కలిసి కవిత్వరచనలు చేశారు, 
పింగళి లక్ష్మీకాంతం, జననం 1894 
కాటూరి వెంకటేశ్వరరావు, జననం 1895 
కృతులు : తొలకరి - సొందరనందము, 


కవితాసామగి 


చూతురా ? దీనిని జూతపల్దవఖాదిని 
పికాంగనాగాననిస్వనంబు 


కొందురా ? దీనిని (గొమ్మెటుంగుల జిల్లు 
పనికి గాందగిన కుందనపుందళ్కు 


30 


"కావలెనా ? యిద్ది, కలువపూరేకు 
పొ తముల( జిప్పిలెడు మె త్తందనమ్ము 
వలయునా ? మలయపర్వతసానువులనుండి 
దిగుమతియగు కమ్మ తెమ్మెర లివి 
తీయుదుర ? దీని వెన్నెలతేట నిగ్గు. 
ఒజయుదుర దీని బచ్చకప్పరపంధావి 
కోరికొందుర ? దీని. బటీరజలము 
[తావిచూతుర ? తీయని పూవు6దేనె, - 
నికరమ్మె, యకలంక మైన సరకుల్‌, నిర్దుష్టముల్‌ మీ సరీ 
క్షకుం దాళంగల మేలి కొందినును, మీకనప్పు మోసంపు వ 
ర్రకు(డన్‌గాను, కుల|క్రమాగతము బేరమ్మిద్ది భాషారుమా 
రకులారా ! కొనరండు మీరు కవితారంభ(పియంభావుకుల్‌. 
ఈనాటిదా ! మాకు, బానయ్య మా మూల 
పురుషుండు యజ కీసరకు లమ్మె 
ము తన్న సెట్టి మా ముత్తాత పింగళి 
వారింట దననా(డు వతనకాండు 
కన్నయ్య, మా తాతకాలాన( వేమకూ 
ర్వెంకన్న మా కొట్టు బేరగాండు 
ధవళేశ్వరమున మా తండి యంగడిమీంద 
' దిరుపతికవులు నీసర్రక కొనిరి 
నమ్మకమైన యానర కమ్ముచుందు 
నాంథదేశమ్ము నలుదిక్కులందు( దిరిగి 
వతనుగా వత్తు నే ననువత్పరమ్ము 
సారపరి( గొనుండు మాటనమ్మకము తెలియు. 
చనుదెండో కవులార ! మీరు కవితాసామగి వాంఛింతురే 
ననుచున్‌ బందరుపేటలని దిరుగు బేహారిన్‌ విలోకించి, తె 


31 


చ్చెనురా కైతము లమ్మకానికని వచ్చెన్‌ గావ్యకృన్నామసా 
ధనచింతాపరు( డొక్కరుండు బుజముల్‌ తాటించుచున్‌ వీథికిన్‌; 
రచ్చకువచ్చి, యోయి యిటుర మ్మనిపిల్చి కవిత్వవస్తువుల్‌ 
తెచ్చితివా ! రనుంగొనెద( దీయుము మూ(తలటం చొకొక్క6డున్‌ 
విచ్చి, సకౌతు కాద్భుతపు వీక్షల( జూచుచు నీసడించి “పో 
వచ్చు, నివేటివస్తువులు వ ర్తకుడా ” యనినవ్వి యిట్లనున్‌ : 
కప్పురంపుంబలుకుల్‌, ఫ్ర పంతుల కల్వల్‌, పికధ్వాన, మ 
చ్చపుబంగారము పూవుదేనియలు, జ్యోత్స ఎల్‌, చల్లగాలుల్‌, కవి 
త్వపుసామగ్రియటంచు6 జూపెధు, కవిత్వంబన్న నెట్టుండునో 
యెపుడున్‌ జూడనివానికింబలెనె; పొమ్మీ చాలు సంతోసమే. 
అని దారి జూపు కవిమొగ 
మును గని వెజగంది, ధైర్యమున నేమెమో 
యనంబోవు బేరి సరకులు 
గొనుతల(పున మూగి రింక( గొందబు సాముల్‌, 
ప్రాఢసమా సకల్ప నమున్న నియొద్దం 
జూపుమీ యని చేయిచాపె నొకండు 
శ్చేషకవిత్వమంజూష నీకడనున్న( 
గొనియెద నేనంచు6 గొసరె నొకండు 
సత్కావ్యరచనా రసాయనంబున్నచో 
నీ బుడ్జినింపుమంచిచ్చె నొక(డు 
అతకవిత్యమ్ము నల్లుమం [తములున్న 
నూదుమీయని చెవియొగ్గె నొకండ 
ఫారిసీ మెట్లు [వ్రాయంగ6 బనికవచ్చు 


ఫణితులేమేని యున్న చో బయట(బెట్టు 
మంతియే కాని కవనదాహమ్ము దీర్చ 
మంచునీళ్ళేలయని కోపగించె నొాకండు. 


32 


ఇట్లు లెగబడువారి( గన్నెత్తిచూచి 
అంగడిని సర్దుచున్‌ సెట్టి “యన్నలార! 
దండమిడుదును నన్ను6 బోనిండు లెండు 
మందుమాకు లీ యంగడియందు లేవు: 
కవితా లతాంగికి( గర్హభూషణ మెన 
కలువ మీచేంబడి నలిగిపోవు 
మీకృతికన్యల కీ కుందనపు దళ్ళు 
నగలు కై సేయు పుణ్యమ్ము గలదె 
ఈవలిగాడ్పు మిమ్మావహించిన దవ 
జ్వాల లీసునెకాని సౌఖ్య మిడదు 
తీయని యీ గండుగోయిల గానమ్ము 
వెగటాయె నౌర మీ వీనుగవకు 


ఈతుషారజలమ్ము మీ చేతులంటి 
షులినమైపోయె6 గొనకున్న మానె పొండు 
నుకవిభోగ్యమ్ము లిచట వస్తువులు వీని 
నలిపివెయకు౭ డటునిటు( గలచివెచి. 


విణుగక వచ్చినాడ క్షమియింపుడు వేజొకపేటయందు నే 

ర్పరులు గలారు వారు నను రమ్మని మాటికి( జీరుచుందు రే 
బొరపడి వీనినమ్మెదనుబో! తమబోంట్లకు లాభమేమి? నా 
సరకులపేరుకూడ జెడు( జాలని సాగే మజొక్కచోటికిన్‌, 


5 33 


సం[కాంతి 


దినకరుడు శాంతు.డై తోచె దినము లింత 
కుణుచలయ్యెను జలిగాలిచుజుకు హెచ్చె 
బొలములకారేల (గుడ్డివెన్నెలల లోన 
గుప్పలకా నూర్చు కాపులు గొంతులె త్రి 
పదములకా బాడందొడంగిరి, పచ్చపూల 
జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి 
మిరపపండ్రకు( గుంకుమమెరుపు( దార్చి 
బంతిపూవులమొగము లల్లంతవిచ్చి 
మనగృహమ్ముల థాన్యసంపదల నిల్చి 
సరసమధురమ్ము పుష్యమాసమ్ము వచ్చె. 


కోడితో మేలుకొని తానమాడి నుదుట 
దిరుమణ్‌యు6 దిరుచూర్హ్రము( దీర్చిదిద్ది 
యొక్క కేలను దంబుజ, నొక్క కేల. 
జిజబుతలం బూని సున్నని శిరము పైని 
తొలంగకుండ నక్షయపాత నిలిపి, మేలు 
కొలుపులంబాడి వీథి వీథులను దిరిగి 
యనుపదమ్మును “రంగరంగా యటంచు . 
గడపగడపకు నేగి భికమ్ము। గొనుచుం 
జేరవచ్చెను సాతానిజియ్య రడుగొ. 


34 


మేలుకొనుమమ్మ నాతల్లి! మేలుకొనుము; 
తల్లి వేసినముగ్గు చెదరకమున్నె 
గొబ్బిళులు చెల్లి తో6 బెట్టుకొందుగాని, 
బంతి పూవులు, ముద్దచేమంతిపూలు 

చం దకాంతమ్ములును, సన్నజాజివూలు 
కోసి యొడినింపుకొని తెచ్చుకొందుగాని 
తల్తిరో | దొడ్డిలోని సితాఫలమ్ము 


కోసి యిచ్చెద రమ్ము కుంకుమము. బసపు 
గొబ్బెమ కలంకరించి (మొక్కుదువుగాని, 
నిన్నుదీవించు గొబ్బెమ్మ కన్నతల్లి ! 


తమ్ముండా ! రమ్ము గంగెద్దు దాను తడుగొ, 
వెండిబిళ్ళల మొలతాడు దండకడెము 
ముక్కు_నకా బైడికాడయు మోమునందు€ 
పంగనామమ్ములును, వెంట గంగిరెద్దు 

చేత మునికోల తనపేరు సెపుచుండ 

నూరి నడువిథి నాడుచునుండె రమ్ము. 


డోళ్ళ చప్పుళ్లు, మంగిలికో భృ్ళపాట 
అడర శ్రీరామునకును సీతమ్మ నిచ్చి 


'పెండ్రింగావించుచుండె నా వేడ (జూచి, 
కానుకల నిచ్చివ త్రము కదలిరమ్ము ! 


35 


తొబ్రిపూత 


కార్భ్ళ్యమునుజెంది, బడలిక ( గనులు మోడ్చి 
మేనుమజచిన జగముల మేలుకొలుప(' 
గోకిలాకాహళము నూందికొనుచు, శీత 
లానిలోపచారమ్ముల నమృతకలశ 

హస్తు(డై నూత్తవైతన్య మనువుపరుప 

సాగ్క నదె పుషసమయైందద్రజాలికుండు. 


కనులు నులుముచు6 (బకృతి యంగక్రము లల్ల 
నల్ల సవరించుకొనుచు( బాయంగంద్రోచి 
ముసుగు, విడిజారుకొప్పును ముడిచికొనుచుః 
బడలిక్షలువాయ లేచి నిల్వందొడంగె; 
నిదురచొక్కులు గన్పడనీక మేను 
గరగరికనల్సి చివురంచు కట్టుపుట్ట 

మును మడతనిప్పి కై సేసికొనందొడంగె, 

కలకల న్నవ్వు చప్పుడే త్రలుపుదెజచి 
వాకిటన్నిల్సి తాయ త్రపడి సెబాను ! 

స్వాగతము నీకు వాసంతి ! స్వాగతమ్ము, 


వాకు విప్పవె నీవింక కోకిలమ్మ! 
పాటక తెవు నీవెకా పలుక్షవేమె ? 
నూర్యకిరణపథమ్మున( జూపవలవ. 


36 


ధైెజుగమే మేము - నీమేని గరగరికలు 
వెడలి రమ్మింక సిగ్గుల పెండ్లికొడుక ! 


పాటకు(డ వౌదుల్తెమ్ము బంభరు(డ; రేపు 
మొదలు తనివిసనంగ్రం బాఢెదవ్ఫగాని 
వేగ దయసేయు మీ పెండ్డిపీట పైకి. 


జగములకునెల్ల సానందసంవిభాయి 
యగు వనంతుని తొలిచూలు ముగుదతనపు 
ప్రథమయౌవననుధ [గ్రో్లలరాంగదయ్య. 


నీలమేఘు(డ వీవు, మాఖాల తళ్లుకు 
చిలుకు తొలకరిమెజుపు, మీ చెలిమి క్యాడ్లు 
మలయపవనుండు నొక చోట గలసియాడి 
శ్రాలగతిరహస్యము దెల్పం గడ్యగుడింక్త, 
పరిణయాగ్గత్రద్విజకులవనితల్రార | 
పలుకుజవరాలివీణతో6 గలిపి యొక్క 
మంగళము పాడరమ్మ బంభరవరునకు 
పకలసౌభాగ్యవతికి వాసంతికకును. 


37 


_ అబ్బూరి రాబుకృష్ణరాథ్ర 





ఎం. ఏ. పేసైనారు. ఆం ధవిశ్వవిద్యాలయంలో లై బేరియన్‌గా 
ఉద్యోగంచేస్తున్నారు. రంగస్థలాన్నిగురించీ, నాటక పదర్శనాలనుగురించీ 
(పత్యేళకృషి చేశారు. 
జననం 1896. 


క్ర తులు : ఊహాగానము; పూర (పేమ-మల్లి కాంబ_నదీనుందరి 


పూజా శిరీషములు 


పూజాకిరీషము లేరుకొంటివి 
పోయి వచ్చెదొ, జవ్వని ! 
తేజోవిలీన దృగంచలమ్ముల 
తేరి చూచెద వెవ్వనీ? 


ఆనందవ స్త్రము లే కుమారుం 
డల్లు తెల్లగ నల్లగా, 
థ్యానంపు హైందవగీతి నెవ్వం 
డల్లు సల్దగ తెల్లగా ? 


38 


ఆలింపు పాడెద నాంధ కోమలి 
యార్దం 'హెందవగీతులకా, 
పాలింతు నెల్లెడ భావపుష్పిత 
నవ్య శయ్యారీతులన్‌ ! 


అరవింద మాపు 


కొండలదండ శోభ కనుగో 

నిలువంబడి [శావణాంబువుల్‌ 
నిండుగం బొంగి బెట్ట అచు 

నిర్హరిణ్‌ (శయ దూర్మి కింకిఇీ 
తాండవము ల్వినంబడు 

విధంబున నో యరవింద ! వింటి నె 
న్నండొ భగవద్దభీర కవన 

మ్మది నేడును కొత గొల్పెడిన్‌ |! 
గుమ్మడిపూవు తేనియలకున్‌ 

సరిపోవును నీదు ధోరణుల్‌ 
జిమ్మెడు మాధురుల్‌, 

రస నిషివణము లుది నొందువోళ నొ 
క్క్కుమ్మడి నీ కడింది పలుకుల్‌ 

వినిపించెద వంత పూవుచం 
దమ్మున విచ్చు జన్మ మరణ 

కుభితాధిక జీవితావధుల్‌ |! 


39 


పాడయి రాయచూరు విభవమ్ముల 
నిల్చిన జీర్ణ త్తికల్‌ 

పాడు ను దాత్త పూర్వకధలన్వలి, 
నీ యెలజవ్యనమ్ము సం 

పీడల నొందియున్‌ హృదయ వృత్తే 
శుభాశలు భగ్నమయ్యు, పో 

నాడవ భారతీజననియం 
దభీమాన మనోవిచారముల్‌ ! 


మ్య తేమ 


(ప్రోవులై రాలె హృదయసరోజడళము 
లాకులితవైభవమ్ము చీకాకుపడగ, 
వంచినముఖాన నేయెడ పొంచియందో 
వాకు కదలని నేటి మధ్యాహ్న వేళ ? 
నైజరుచిరమ్మోలగు [సవంతీ జలమ్ము 
లారిపోయిన రాతిబయళ్లనోలె 
రిత్త్రయయిపో6 దలంపుల మె త్తందనము 
గిల్లుకొనిపోయి యేడ డాగికొనేదిపుడు ? 


40 


బఅనవరాజు ఆన్బారాజ్ర 





కాలేజిలో బి. ఏ. పాసైనారు. కొంతకాలం ఆం(ధ 
ప;తికకూ, భారతికీ సహాయసంపా వకత్యం వహించారు. తరువాతను 
బీ. ఎల్‌. పేనయి బెజవాడలో (పేక్టీనుచేశారు. 


జననం 1894... మరణం 1933 


కృతులు : బనవరాజు అప్పారావు గీతాలు -- సెలయేటిగానము - 
అం ధకవిత్వ చర్షిత, 


తగనా? 


దాసిగా నుంటకె న 
తగనా [పాణెశ్క దేవ? దాసిగా... 


పొదమ్ములు నొచ్చినంత 
పట్టుటకైనను దగనా? దాసిగా... 


తలపై నీ పాదధూళి 
దాల్బుటకై నను దగనా ? దాసిగా... 


వదనమ్మును గాంచి భక్తి 
(పణమిల్హుటకుం దగనా? దాసిగా... 


6 41 


నిన్ను జూచి మదిని (పేమ 


నిలుపుటకైనను దగనా? వాస్‌ రో 


నా నాధుడ వీవె యనుచు 
నమ్ముటకై నను దగనా? దాసిగా... 
రుతు లెవ్వరు జూడకుండ 
నొక్కముద్దు గానదగనా? దాసిగా... 


పఠవశమున నీ పెమము 
పాడుటకై నను దగనా ? 


దాసిగా నుంటకైన 
తగనా |పాణెశ, దేవ? 


యకోధరా నితాపము 


లేపనైనా లేపలేదే ! 


యేపాప మెజగనే!  లేవనైనా లేపలేదే!... 


హృదయ తల్పముపైన 
సొద మరిచి హాయిగా 
నిదురదోగే నన్ను 

వదిలి పోయేవేళ ! లేపనైనా లేపలేదే!.,. 


42 


మబ్బు కన్నెల కింత 
ఉబ్బితబ్బిబ్బెలో ? 
అకాశమున కంత 
ఆనంద మెందుకో ? లేపనైనా లేవలేదే!... 


మాధవీలత కింక 

మంటికౌగిలి యేన ? 
మావటింతల నింట 
దీప మిక వెలిగేన ! లేపనైనా లేపలేదే!.., 


ద్వారమా ! నాధు 
డే దారిబడి పాయనే ? 
కన్ని బాబా! నీకు 
కలలైన రాలేద? 
లేపనైనా లేపలేదెే! 
ప 
చూపనైనా చూపలేదే ! 


ఏల 
య 


గుతొంకాయ్‌ కూరోయ్‌ బావా! 
కోరివండినానోయ్‌ బావా! 
రూరలోపలా నా వలపంతా 
ఠూరి పెట్టినానోయ్‌ బావా! 
కోరికతో తినవోయ్‌ బావా! 


43 


తియ్యని పాయసమోయ్‌ బావా! 
తీరుగ వండానోయ్‌ బావా! 
పాయసమ్ములో నా (పేమనియేటి 
పాలుబోసినానోయ్‌ బావా! 

బాగని మెచ్చాలోయ్‌ బావా! 


కమ్మని పూరీలోయ్‌ బావా! 

కర కర వెచానోయ్‌బావా! 

కర కర వేగిన పూరీలతో నా 

కాంక్ష వేపినానోయ్‌ బావా! 
కనికరించి తినవోయ్‌ బావా! 


వెన్నెల యిదుగోనోయ్‌ బావా! 
కన్నుల కింపౌనోయ్‌ బావా ! 
వెన్నెలలో నా కన్నెవలపనే 
వెన్న గలిపినానోయ్‌ బావా! 
వేగముగా రావోయ్‌ బావా! 
పువ్వుల సెజ్జిదిగో మల్లె 
పువ్వులు బరిచిందోయ్‌ బావా! 
పువ్వులలో నా యవ్వనమంతా 
పొదిపి పెట్టినానౌోయ్‌ బావా! 


పదవోయ్‌ పవళింతాం బావా! 


శ క్ష 


స్వామీ శివళంకర ళా శ్రి 





తల్లావరుల శివశంకరశాస్త్రి. సంస్కృతము, (పాకృతము, పాఠీ, 
లేటిన్‌, ఫారసీకము, హిందీ, బెంగాలీ, కన్నడ బాషలలో పాండిత్యంగల 
వారు. సాహితి సమితిని స్థాపించి, సాహితి ష్మతికను (పకటించారు. తరు 
వాత సఖి ష్మతికను (పకటించారు. నవ్యసాహిత్య పరిషత్తుని చాలాకాలం 
నడిపించారు. అసహాయోద్యమంలో జైలుకి వెళ్లారు. అస్పృశ్యతా ' నివార 
ణకు యేర్చాటైన | కృష్ణా శమానికి అధ్వర్యం చేశారు కొంతకాలం. సర 
న్వతీ | గంధమండలికీ, ఆంద పచారిణీ (పచురణలకీ గౌరపనరహాద 
కులుగా వుండేవారు. తెలుగుభాషా సమితి సంపాదక వర్గంలోనూ, ఢిల్లీ 
సాహిత్య అకాడమీ తెలుగు సలహాసంఘంలోనూ సబు 

జననం 1892. 
కృతులు వివశంకర కృతులు-రెండుభాగాలు, 


౧లు. 
నం 


హృదయెక్ష [06 


ఈ హృదయదాహ మెట్టిదో యెరుకగలదె 
నీకు హృదయేశ్వరీ, నేను నిన్నె నమ్మి 
సకలము త్యజించినాను నిస్సంశయముగ 
నను కటాకింతు వనుచు నేనాటికైన. 
ఎవ్వరికి త్రావులేకుండ హృదయమెట్టు 
ఆఅ కమించితి వాక్కతెవక్కజముగ 


£5 


స్మరణకు నతీతమౌ పూర్వజన్మమందు 
విమల బాంధవ్య మేదియో వెలయు మనకు. 
నిన్ను గాంచిన దాడిగా నేటివరకు 

నిశ్చలమ్ముగ నిమీద నిలిచియుండి 
బుద్ది యన్యముఖంబుగా బోవలేదు; 
దేవతా రూపిణివి నాకు కేవలమ్ము ! 


దా 0తింశత్‌ 


కాలమహాపగా విపుల 
గర్భమునం బడిపోయె నేటితో 
లీలమదీయ జీవనజలేజము 
ముప్పది రెండురేరు, లీ 


చాలుననే సమ్మగముగ సారన 
పషృతము లొక్కటొక్క కే 
రాలి, విలినమై మరలిరావు 
మహాప్రభు శాసనమ్మునన్‌ 
ఆరయగానరావకట, హర్షము 
గొల్చ్పుటకేని మన్మ హో 
దారకృతుల్‌ ! స్మరించిపరితాప 
శిఖిం గుములంగ నేనియున్‌ 
. దారుణ కార్యముల్‌ మదికి దట్టవు, 
జీవన పూర్వ ఖాగమం 
దూరక దాటిపోయిన వహోయిటు 
ముప్పదిరెండు వర్షముల్‌ ! 


46 


ఎక్కువలేవు నే ననుభవించిన 
లౌకిక సౌఖ్య సంపదల్‌, 
మొక్కలువోయి దుఃఖముల మూర్చిత 
మయ్యెను బుద్ధి, ఎన్నియో 
(గుక్కలు జ్ఞాన భాండమున (గోలగ 
నైతిని మందబుద్ది ! ని 
యక్కరమాలినట్టి (బ్రతుకయ్యయొ, 
యెందులకో మహాప్రభూ! 


ఇక్కడనుండి నేను త్యజియించితి 

నాథ, సమస్త ధర్మముల్‌, 
నిక్క_పుభ కి గేవలము నిపద 

యుగ్మము నాశ్రయించితిన్‌ 
మక్కువతొడ నాహృదయ 

మధ్యమునన్‌ వసియించి సంతతం 
బెక్కరణీన్‌ నియోగముల నిత్తువో 

అట్టు లొనర్చెదన్‌ (ప్రభూ ! 


ఆవేదన 


(పీతిన్నాడు నుధా సమానమగు 
కాఫ్మగోలి (ప్రత్య్మగ సం 

భూతో త్సాహముతోడ లేచితి 
షికార్‌పోవం [బభాతంబునన్‌, 


47 


సద్దె మాతము చేయకుండ మృదు 
రక్షల్‌ దాల్చి పాదంబులన్‌ 

అద్ధంబట్టులు నిద్దమె విశదమౌ 
నధ్వంబు (బాపించితిన్‌. 

చేతోమోద మెలర్పమారుతము 
వీచెన్‌ మందమందంబుగన్‌ ; 

వాతాందోళిత పర్ణనిస్వనితముల్‌ 
వ్యాపించె నల్యంకలన్‌. 

బాలార్కా రుణదీ పి భూతలముపై 
బర్వెన్‌, విహంగాఘముల్‌ 

ఆలాపింప దొడంగె మోహనముగా. 
నవ్య క్త రాగంబులన్‌. 


కొమ్మల్‌ కొమ్మలు దాకి దట్టముగ 
న్వగోధావనీజంబు లే 

కమ్మై పచ్చనికాయ మానమువలెన్‌ 
గాన్పించెదోవం జనన్‌. 

అనందంబున గొంతసేపు చనగా 
నామార్ల మధ్యంబునన్‌ 

కానన్వచ్చిరి వ్యాధ బాలకులు 

| వీకన్‌ థ్యానముల్‌ సేయుచున్‌ 

ఆ రావంబుల కేమిహేతువనినే 
నచ్చోట [పాపింపగా 

[కూరా కారులు మట్టుపెట్టిరొక 
చికోడమ్ము నొక్కుమ్మడిన్‌. 


48 


అభ 


ప 


బుల్‌ |కావ్యనాడ 
చ్‌ 


విహగం 


రర 


le! 


డ్ర్‌ 


49 


జామ 





గుురం జామవ నాల్గవ ఫారంవరకూ ఇంగ్లీమ చదువు అయిన తరు 
త టీచరు (టెయినింగు పొందారు. ఆంధ విశ్వవిద్యాలయంలో ఉభయ 
మో పవీణు... ,..గున్నెశ్వర రావుగారు స్థాపించిన చింతామణీనాటక నమా 
కి నాటక రచయితగా నియమితులై నారు, కొంతకాలం మ్మదానులో 
ంద్దపచారక శాఖలో పాటల (పచారకులుగా ఉద్యోగంచేశారు. 
గుంటూరు. గురుజాల, వినుకొండ, స్‌ తెలుగు పండితులుగా 
వుండేవారు. (ప్రస్తుతం మ్మదాసు ఆలిండియా రేడియోలో “స్పోకెన్‌వర్డు 
(పొడ్యూసరుగా” వున్నారు. 
ఖెరుదులు : కవికోకిల, కవితావిశారవ, నవయుగచక్రవ ర్తి రి కవిదిగజ, 
మధుర (శీనాథ. 
జననం 1895. 


క 


fre 


కృతులు : సీరిస్‌ షక ముంతాజ్‌ మహల్‌-గబ్బిలం a 
ఖండకావ్యములు, 5 బాగాలు _ నాకథ - బాపూజీ-నేతాజీ-స౧యంవరం... 


షు 
సళ 


ం షంపూజ-నాలుగు నాటకాలూ ఒక గద్య కావ్యమూ, 


శృశానవాటి 


ఎన్నో యేండ్లు గతించి పోయినవిగాని యీ శ్మశానస్థలిన్‌ 
గన్నుల్‌ మోడ్చిన మందభాగ్యు డొకడైనన్‌ లేచిరా డక్కటా 
యెన్నాళ్ళీ చలనంబు లేని శయనంబే తల్లు లల్లాడిరో ! 
కన్నీటంబడి (కాగిపోయినవి, నిక్కం బిందు పొషాణముల్‌. 


ర్‌0 


ఆకాశంబుసు కాజుమబ్బుగము ల ాహోరించె, దయ్యాల తో 
ఘాకంబుల్‌ చెరలాడసాగినవి వ్యా ఘోాషించె నలికు; లన్‌ 


, ఈ Sp 
గాకోలంబులు గుండె యుల్లుమనుచున్నంగాని = 
దాకల్లాడిన జ లె దిచట సౌఖ్యం వెంత [కీడించునో ! 


ఇచ్చోట నేసత ,వందుని కమ్మని 

ప. న. గబిగిపోయె ? 
యిచ్చోట నెభూములెలు రాజన్యుని, 

యథికార ముడి లంతరించె ? 
యిచ్చోటనేలేత యిల్లాలి నల్లపూ 

సలసౌరు గంగలో గలసిపాయె * 
యిచ్చొట నెట్టి పెరెన్సి కం గనుగొ గొన్న 

చి తలేఖకుని 'కుంచియ న గించె? 
ఇది పిశాచులతో నిటాలిక్షణుండు 
గజ్జె గదలించి యాడు రంగస్థలంబు 
ఇది మరణదూతతీక్షమౌ దృష్టలొలయ 
నవవి బాలించు భస్మ సింహాసనంబు, 
ముదురు తమస్సులో, మునిగిపోయిన [క్రొ తసమాధిమీద బై 
బొదలు మిణుంగురుం బురువుపోలిక , వెల్లు చునున్న ది వ్వె, ఆ 
ముదముడివోయినన్‌, సమసిపోవుట లేదది దీపమందుమా? 
హృదయముసుమి, నిల్చి చనియెన్గత పు తక,యేయ భాగ్యయో, 
కవులకలాలు, గాయకుల కమ్మని కంఠము, లీశ్మశానపుతి 
గవనుల [దొక్కి చూచెడి నొకానొకనా డల కాళిదాస భా 
రవుల శరీరమఃల్‌, (పకృతిరంగమునం డిపు డెంతలేసి రే 
ణువులయి మృత్తికం గలిసెనొ కద! కుమ్మరివాని సారెపై, 


wl 


లోకించిన గుండి: యలరగు, నాయాపిల్ల గోరీలలో 
ల్‌ త రూపజయనో | | యేముద్దు నిదించెనో | 
యే తీలావపి గర్భగోళమున వహి 1 జ్యాల జీవించును ? 
యీ లోకంబున వృద్దిగాదగిన యేయేవిద్య లల్లాడునో ? 


ఇట నస్పృత్వేత సంచరించుటకు దావేలేదు, విశ్వంభరా- 
నటనంబున్‌గబళించి, గర్భమున విన స్తంబు గావించియు 
త్మటపుం బెబ్బులితో డ మెక నొక పక్క న్‌జే€ ర్చి జ్‌ జోకొట్టి యూ యూ 
అటు గల్పించు 'నజేదభావమును, ధర్మబిందు గారాడెడిన్‌. 


వాకొన్నరాని గొప్ప ధనవంతుని నిద్దవు బా లజాతి గో 

రీకడ బారవేయబడి (పెైలికలం పొరలాడు[పేత, మే 
యాకటి చిచ్చునన్‌ గుమిలి, యార్చి, గతించిన పెదవాని దౌ 
నోకద! వానికి వగవ డొక్కడు దాచదు కాటినేలయున్‌ 


నిచ్సువు 


బొటన(వెల ముల్లోకములు చూచి లోలోన 
నానందపడు నోరులేని యోగి 

తల్లి దండ్రుల తనూవల్లరిద్వయికి వ 
న్నియబెట్టు తొమ్మిది నెలల పంట 

అమృతంబు విషమను వ్యత్యాన మెటుగ కా 
స్వాదింప జను వెట్టి బాగులాడు 

అనుభవించు కొలంది, నినుమడించుచు మరం 
దము జాలువాజు చైతన్యఫలము 


ర్‌2 


మ 


ఓ 


తా , వట్టి పాశం చరా. [తమె (తాగు 
య ద వ త నిలువలేడు; 
ఎవరెరుంగ రితని దేచేకమో కాని, 
మున్న మొన్న నిలకు మొలిచినా 


గాన నూలింపక కన్ను మూయనిరాజు 
అంబకౌగిట పంజరంబు చిలుక 
కొడమకండలు దేరుకొను పిల్ల వస్తాదు 
యుయ్యేల దిగని భాగ్యోన్న తుండు 
ఊ ఊలు నేర్చిన యొకవింత చదువరి 
సతిని ముట్టని నాటి సాంబమూ ర్తి 
తరియించి వచ్చిన పరదేశి 
నయింటి [కొత్త పెతనపు దారి 


(ప్రసవ 


నార! 
థి 
ఆన 


ఏమి పనిమీద భూమికి నేగినాడొ ! 
నడువ నేర్చినపిమ్మట నడుగవలయు 
నేండ్లు గడచిన ముందు ముందేము కాని 
యిప్పటికి మా(తమే పావమెజుగ డితడు. 
నవమాసములు భోజనము నిరమెజుగక 
పయనించు పురిటింటి బాటసారి 
చిక్కు చీకటి జిమ్ము జేనెడు పొట్టలో 
నిదించిలెచిన నిర్దుణుండు 
నునుజెక్కి ళులబోసినటి నవ్వులలోన 
ముద్దులు చితించు మోహనుండు 


ర్‌లె 


అక్షయంబైన మాతృకిర మధుధార 
లన్నంబుగా దెచ్చుకొన్న యతిథి 


బట్టగట్టడు, బిడియాన బట్టువడడు, 
థారుణీ పాఠశాలలో జేరినాడు 
వారమాయెనో ! లేడో? మా(పకృతి కాంత 
కజపియున్నది వీని కాకలియు నిద. 


ఊయేఆ తొట్టి యే ముపదేశ మిచ్చునో 
కొసరి యొంటరిగనూకొట్టుకొనుమ 
అంబతో తనకెంత సంబంభమున్న దో 
యేడ్సి యూడిగము వేయించుకొనును 
పరమేశ్వరుం డేమి సరసంబు లాడునో! 
బిట్టుగా గేకిస లొటుకొనును 
మూన్నాళ్ళలోన చెప్పుడు నేర్చుకొనియెనో ! 
పొమ్మన్నచో జిన్న ప 


ముక్కు పచ్చలారిపోయి (ప్రాయమువచ్చి 
చదువు, సంధ్య, నెర్చి (బదుకునపుడు 
“నాదు పసిడికొండ నారత్న” మని తల్లి 
పలుకు పలుకు లితడు నిలుపుకొనునె ? 
తనచేతి గిలకపండునకు ముచ్చట సెప్పు 
బలుకలే దనుచు గోపంబు సేయు 


పారుగింటి యిల్లాలి సరస జీదర జెందె 
పరు లన్న ఖేదభావమును జూప 


గ్‌క్తీ 


మకరందమునకు సమ్మతిజూపి నోరూరి, 
దరిజేర్తి రుచులభేదములు తెలియు 

(ప్రతిశబ్ద మీను నుగ్రథ్వాన మాలించి 
కంపించి తల్లిని గౌగలించు 


దాయ లార్గురు నొకరు నిద్దరును డప్ప, 
చేరుకొన్నార లీతని చి త్రవీథి 

జగతి నితిని జాతకచక్రమందు 
బొంచియుండున దప యశంబో యశంటో ! 


శిల్పి 


చేత మిగురొత్త నొక నల్లజాతియందు 
మలచినాడవు, భయద సింహముల తలలు 
వసుధ గన్పట్లు సర్వపర్వతములందు 
జ్మితముల నెన్నిగతకిల జూచెదవొ ! నీవు, 
మన్ని తంబైన నిచేతి సు తెనుండి 
బయలువడె నెన్ని యెన్ని దేవస్థలములు 
సార్థకముగాని యెన్ని పొషాణములకు 
గలిగె ని నాడు పనుపు గుంకాలపూజ. 


రవికలంబున గల యలంకారరచన 
కలధు కలదోయి శిల్సి ! నీ యులిముఖమున 


95 


గాకపోయిన బెనుజొాతికంబములకు 
ను ర అచ గ్గ 
గుసుమవల్లరు లెరీతి (గ్రుచ్చినావు 1 
(ప్రతిమలు రచించి యొక మహారాజు చదిత 
వల్లె వెయింపగలవు చూపరులచేత 
గవనమున జ్మితములు గూర్చు కవికి న్‌కు, 
దారతమ్యంబు లే దబద్దంబు గాదు. 


జాల ps (ప్రతిమల మలుకొలిపి 
ములినిసోకించి బయటికి బిలిచినావ్స 
వెలికరానేర్చి, నీ పేరు నిలుపుకున్నె 
గా శ్వతుడవోయు ఎ నివు నిశ్చయముగాను. 


తలయె త్తెన్‌గద, నీదుచాతురి యజంతాగహ్వర శేణగే 
అ పాషాణముల9దు, జీవకళ నిల్పంజాలు నస్రు తెలో 


if ఉర 
3 


లుచునా నవవి గ్రహంబులు మ హాపుణ్యుండవయ్యా!హరి 
తులు, నిబొ మ్మలచెంత, ముగ్గగతినందున్‌, శిల్సికంఠీర వా! 


A Sd 


సునుపుల్‌ ది దీర్చి , మదంబుచిందివడనేన సుని గున్నులన్‌జెక్కి వై 
చిన చా తుర్యము నీ శిరోగమున నిల్సెన్‌, సత్తి రిటాకృతిన్‌ 


క 


(| 


అ నుగుదేకము నిన్నువంటి  పనివానింజూచి ,యముప్పాంగుచుం 
డును నిలేమిం దలంచి కంటదడిబెట్టున్‌ శిల్పవిద్యానిధ ! 


జాతన్‌ జెలువార నచ్చరపడంతిం దిద్ది యా సొ సోగక 
ప. నిను నివు దిద్దుకొని, సంతోషించుచున్నాడవా! 
భలిరె! శిల్పి! జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో 
గల నీకెవ్వడు సాటివచ్చును? నమస్కారంబు నిప్రజ్జ కున్‌. 


56 


కఎవికొండల బెంకటరాళ్చ 





బి వీ ద యల్‌, పాసయ్యారు. అడ్వొకేట్‌ గా రాజమం] డ్రీలో 
(పాక్తీను చేస్తున్నారు, 
జననం: 1892. 
కృతులు : (పకృతీపాంచజన్యము _ విశాలవిశ్వము - నెలబాలుడు - 


అ గడపలు _ (పకృతిచందనము జః అత్మవ్యక్తి స చిట్టి కెత అ చదువులదు త్త 5 
పొట్టి రవికలు-వాలు జడలు (కథలు)-ఇనుపకోట (నవల) 


నావ ప్రపిల్ల 
= గ్ర 


నదినిండ నిరున్నదీ - నావపై పిల్లున్నదీ 
పిల్లాకు వొళ్లున్న దీ క్‌ వొల్లెల్ల వయనున్నదీ 
ఏటికి మేటెక్కడా ?. గోటీకి దాశ్రైన చాల్‌! 


చిన్నాది పూదెనెరా - కవటాకులో ఈనెరా 
పూన్నామినెల బరణిరా - ముమ్మొదట నారాణిరా 
నీతోటి ఏమన్నదీ ? నాతోటి రమ్మన్నదీ. 
మాటంకొు బోటోనిదీ _ అనకుంకు గోటోనిదీ 
గొంతుకలొ పాటున్నదీ - అంతాట (పజ్జాన్నదీ 
ఎంత కూ సిగ్గంటునే - వింతకూ మొగుతుంటదీ, 


8 ల్‌? 


చికలట్లొ కేకడతదీ _ కేకెడుతూ కిందడతది 
ఏకాడ తడు మూదురా? - ఆకన్నె అతిలేతరా ! 
పీకాను కాలేతునో? _ పయ్యంట చెయ్యుంతునో 2 


(పేమూడి [పాణాముగా - మానామెడా నాడిగా 
ఊపీరి ముందాడెరా - ఆపైని రూపాడెరా ! 
ఓపాటిస్త్రిగాదురా క్‌ నాపట్ల అతిసాధురా ! 

కళ్ళల్లో ముద్దెట్టుతూ ._ తెల్లార నీ నంటదీ 
తెల్లారిపోతుం కు తా - నెల్లాగొ అయిపోతదీ 
ఒక్కళ్ళమై యున్ననూ - నక్కితా నలు సౌతదీ. 


ఊదేస్తై గాలౌతదీ _ రోదెస్తె నభమౌతదీ 
దరితిస్తె నీరౌతదీ - బరిగీస్తె ధరణౌతదీ 
పాగకజ్ఞ కగ్గౌతదీ - ఇగనాకు దారేదిరా ? | 


మా యిద్దరీ మధ్యనూ క బాలార్కు డుదయించుటా? 
బాలార్క డుదయించి తా-మారాండుడై మండుటా ? 
ఏనాటి వెలుగోపలేం - ఆపకు నీడాపలేం, 


మెమిద్దజం మేలుకో - పక్షుల్లు కావార్చుటా ? 
'కావార్చి కావార్చివే = కోవెలల దజి మయుటా ? 
చీమంత రొదసాగలేం _ కూనంత [కుధ వేగలేం. 


ఒకనాటి దైతేమిరా జ్‌ (పకటితముగా వీడతాం 
మొగ మోటమనిపిల్ల నా.నగు పెదవి పేర్చెక్కిపో 
కల్యాణమని పాడతాం౦ . విశ్వ జ్ర కల్యాణమని ఆడతాం. 


క్‌8ి 


ఒకానొక పువ్వునుజూ చ 


రంగు రంగులుగల చిన్ని దొంగపూవ! 
పూయుదువు నివు మజుమూల పాలముకంచె, 
కి తనారకమ్మలపయి నెత్తు పాకు 
కొంశుతీగను, నుయ్యల కులుకుతోడ 
నూగుదువు నివు! నల్లమబ్బాగి యాగి 
నీపయిని వాన కురియింప న్మేతపర్వ 
మగుదు ! నీదు పేరేమి? యెమం(దు నిన్ను 2 


వేసగిని నిన్ను చూడరు; వేళ్ళకంట 
నీదులత యెండిపోయెడు; పాదుతెలియ; 
దింతలో నెట్లు మొలిచి పుష్పించి తొక్కా! 


నిరుడు మొలిచిన తావున నియతిమీజ 
చినుకు చినుకున కొకవింత చెలువుదాల్చి, 
మజపుటుజుముల నొకవింత యొజపునిల్చి, 
చల్లగాలికి వడివడి నుల్లసిలు చు, 
నవ్వుచున్నావు! జనపద నవ్యశోభ 
వానకాలంపు (గొంగొ త్త పెరు కలిమి 
నూత్నభావంబు లేమి వినోదముగను 
అకలింపగ నవ్వుచున్నావు పూవ? 


నీదు పేరెవ్వరెజుగరు, నేరడకట |! 
పసుల కాపరియెన నీపసలు! నివు 
విడిచి వడి రాలిపోయిన సడి యజుంగ 


59 


డొక్కరుడు ! , ఇంక నేర్వంగ నుర్వినెంద 
అుందురో ? చిన్ని పూవ ! న యూ హలెన్ని ? 


ఊహలెన్ని యో లేకున్న ఊరకిట్లు 

మొలిచి విలసిల్లి గాలికి ముదముగొనుచు 
చినుకు చినుకాలకించుచు చిన్మయమటు 
శోభనందగింతువ టె ? సత్సుమమ! నీవు! 


దొక్కునివుంటాయి 


దొక్కునివుంటాయి _ దారంట _ గడి . ని 
రక్కునివుంటాయి--- 

తలపగ రానిపూలు 

పిలువగ బోనిపూలు 

నిలుపగ లెనిపూలు 
దాక్కునివుంటాయి = దారంట . గడ్డిఎని 
రక్కుని వుంటాయి-- 

(గుక్కెడు వాన నిళ్ళకు 

పక్కున నవుతాయి, 

ఉక్కగ గాసంతుంటి 

(తొక్కుట పడతాయి 
దాక్కు నివుంటాయి - దారంట _ గడ్డి ఎని 
రక్కునివుంటాయి-_ 


60 


అెక్కకుర్నా వోలక్ష! 

చిక్కువు మాలను (గుచ్చ, 

అక్కడ నక్కడ బచ్చ 
భాక్కుని చూస్తాయి - దారంట - గడ్డి - ని 
రక్కుసి కూసాయి “ 


ఒక్కడ నడుస్తూవుంటు, 

చుక్కలు షాడుస్తూవుంకే, 

మక్కువ కూర్చోమంటాయి 

ఎక్కడొ యెందుకొ చెప్పవు 
దాక్కునివుంటాయి _ దారంట - గడి -ని 
రుక్కునివుంటాయి--- స 

మంచు బిందువుపడిన, 

ఎంచి బాప్పమువిడిన, 

అంచుల గాసాయి; 

వంచక క 


దాక్కునివుంటాయి - దారంట - గడ్డి - ని 


61 


ఎళక్వునాధ నత్యనారాయణ 


యం, వీ, పాసయ్యారు, సంస్కృతభాషలో మంచి పా౦డిత్యంవున్నది. 
తెలుగులో అనేక రచనలు చేయడమేకాక సంస్కృతంలో కూడా నాటకాన్ని 
రాశారు. బెజవాడ కాలేజీలో (ప్రస్తుతం తెలుగు లెక్చరర్‌ గావున్నారు. కవి 
సొ[మాట్‌ అని ఈయనకు బిరుదు. 


జననం: 1890 


కృతులు : పద్యకావ్యాలు, సది-చిన్న నవలలు, పది _ పెద్ద నవ 
లలు, సన్నెండు - నాటకాలు, అరు - రామాయణం, 


చిన్ని తలపు 


ముదురాకు రాలేటి ముదిమి నాళులలోన 
తొడిగేటి చివురాకు పడుచు పొద్దులలోన 
అకు నైనా రాసుగా, 

అయినచో 
సోకేది చిటుగాలి నన్ను 
మెల్ల, తాకేది మిణుగురుల హెన్ను. 
మొగీలు కన్నెలగుంపు దగదగని మెరిసేటి 


చిగురువన్నెల రావి సొగసు సంజలలోన 
మొగిలు నైనా కానుగా, 


62 


అయినచో 


ఎగిరియుందును వింటికొనల 
. మెల్లి, తగిలియుందును వెల్లుసొనల. 


తొలి పేమ రుచిచూచు నెల పాయంపుం గన్నె 
తలిరుమె త్రని బేల వలపులో తలపులో 
ఊహనైనా రానుగా, 

అయినచో 


మెల్ల, కలచేది చివురాకు తూపు. 


కిన్నెరసంగీతము 


కోనలన్ని ముంచుకొనివచ్చు సెలయేటి 
చాన కిన్నెరసాని జలజలా |సవియించు 
తరగలో, పెకెగయు 

నురుగులో, [కొంగొత్త 

తేనె కాలువలూరెనో _ అమృతంపు 
వాన చినుకులు జారెనో! 


తేనె తరగల పిండుతోన జలజలసాగు 
చాన కిన్నెరసాని జాలైన మెలైన 
వాకలో, అందాల 

రాకలో, బంగారు 


63 


జిలుగుగంటలు [మోగెనో _ చిన్నారి 
బిగువు నవ్వుల సాగెనో | 


తేనెలై కలకండ సోనలె వానలై 
చానకి న్నెరపాట సాగులాడుట చూచి 
చివరలో, చివురొత్తు 

సవురులో, (క్రొమ్మావి 

వింతగా సిగ్గందెనో - కోకిలా 
గొంతులో కద లాడెనో! 


చెజకు పానక మెట్జ జీరపాకమువోలె 
తరుణి కిన్నెరపాట తారులాడుట చూచి 
పువ్వులో, లేసంజ 

రువ్వులో, దానిమ్మ 

తెల తెల్లనయి పోయెనో _ (కొంజిల్క 
పలుకులో పసదప్పెనో! 


(పొద్దుకాకల జారిపోపు మంచునుబోలె 
పొలతి కిన్సెరపాట పొంగిపోవుట చూచి 
నిటిలో, కిన్నెరా 

సాటిలో, అడవిలో 

తోగుల్లు పారాడెనో _ కొంజలువ 
వాగుల్లు సాగాడెనో! 


పికి లిపిట్టల యాలలకు (కొ త్తసాటిగా 
సకియ కిన్నెరపాట జరగులాడుట చూచి 


64 


సాములో, చిజువెచ్చ 

జాములో, మెల్లగా 

పగలు పులకలుపొందెనో - మల్లెలా 
సొగను వెలుగులు చిందెనో ! 


రాధిక 


నాకు నీలోన గలసియుండని శరీర 
మొకడు కలిపించి నన్ను నెంతకు విథించె 
(ప్రకృతి దౌర్చల్యమకట యీ పాడుదేహ 
మడ్డు నిలచెను మనదు (ప్రేమైక్య్కమునకు 
అకట! నాభుకరాదు మాటాడనైన 
పార్యతీశంకరులె కొంతవరకు ధన్యు 

లా మహాత్ములకును దేహమందునైన 
గలిగె నైక్యమ్ము భేదమ్ము తొలగకుస్న 
పరులెజుంగక భేద మేర్చరుపరాక 

నికు నాకైన భేదమ్ము నిర్ణయింప 

రాక నిజముగా భేదమ లేకయుండ 
గలిసిపోదము (పేమపు గడ్డవలె 
పాలునీరమ్ము కలయికవోలె పలుచ 
దనము మ్మాతము రాకయంతకు గడింది - 
(పేమము నిరంతరము ఘనిభవించునట్లు 
కలసిపోయెడుగతి ననుగహము చూపు 


9 65 


కలసిపోవుట యయ్యును కలసిపోయి 

నట్టి భావమ్ము కనరాక నెక్ళమన్న 
మాటకు మన యిర్వురి సంగమమ్మునందు 
బోలు నన్వర్థమే లేకపోవుగాక 


కలసియుంటనె యెడబాటువలన గలుగు 
వేదనాదుఃఖము ననుభవింపజేయు 

నీ మనోహర రూపమ్ము నించుగాత 

మవధి మీజిన దివ్యకృపాంబుచయము 
బిగికౌ గిళ్ళకు విరహపు 

బౌగలకు దరిలేని _పేమపూరము పొంగున్‌ 
జిగిపలు,_ లకును నండని 

తగు సంబంధంబు మనకు నమరెడుగాతజా 


66 


నండూరి వెంక టనుబ్బారాల్లో 





బి, ఎల్‌. పాసయిన తర్వాత ఏలూరులో అడ్యొకేటుగా వుండేవారు. 
బి. ఎల్‌, పూర్తికాక వూఠ్వం కొంతకాలం ఉపాధ్యాయులుగా వుండేవారు, 
జననం; 1895 * మరణం = 1957 
కృతి: ఎంకిపాబలు, 


నాయెం౦కి 


నన్ని డిసిపెకైల్లినాడే 
ఓ ఇర 
నారాజు, 
మొన్నె తిరిగొ స్తనన్నాడే! 
. నీలు తేబోతుంటపె, నీతోడె--వోలమ్మి ! 
నా యెంటె యెవురోను నడిసి నట్టుంటాదె! 
నన్నిడిసి పెట్టలినాడే, 
కుధా 
నారాజు,, 
అద్దములో సూత్తుంపె అది యేటొ సిగ్గమ్మి ! 
నాయెనక యెవురోను నవ్వినట్టుంటాదె | 
నన్ని డిసి ఫె స్టెళ్లినాదే, 
నారాజు 4+ 


గ్ర? 


సల్లన్ని యెన్నెట్లొ సాపేసి కూకుంటొ-ా 
ఒట్టమ్మి నన వొల్లంత ఉలికులికి పడతాదె |! 
నన్నిడిసిపె బెల్లినాడే 

రుయా 

నారాజు ,.. 
నీతెనవోడె, నారాతెట్టగుంటాదొ ! 
కళలో సతెముగ కటినటుంటాణె |!!! 
యయ అట ఠి 6౬ 

నన్నిడిసి పె స్రైల్లినాడే, 

లర 

నారాజు, 
మొన్న తిరిగొ స్తనన్నాడే [11] 


కనుబొమ్మ 


నన్ను తలుసుకు యెంకికన్నుమూయాలి ! 
కనుబొమ్మ సూడాలి! 
కరిగిపోవాలి ! 

నన్ను కలలో సూసి నవ్వుకోవాలి ! 
కనుబొమ్మ సూడాలి |! 
కరువుదీరాలి ! 

నిదరలో సిగపూలు సదురుకోవాలి 
కనుబొమ్మ సూడాలి ! 
కమ్మగుండాలి ! 

పిలుపేదో యినగానె తెలివిరావాలి ! 
కనుబొమ్మ నూడాలి | 
కతలు తేలియాలతి.! . . 


68 


గోవు నూల్తచ్చిమి 


గోవు మాలచ్చిమికి కోటిదబ్దాలు, 
మనిసికైనా లేని మంచిపోకిళ్లు ! 


యెంకితో కూకుండి 
యింత సెపుతుం టే, 
తనతోటి మనివల్లె 
తల తిప్పుతాదీ ! 
గోవు మాలచ్చిమికి కోటిదణ్లాలు ,. 


యెంకి సరసాలాడ 
జంకుతావుంకే, 
సూసి నూడక కన్ను 
మూసి తెరిసేదీ 1 
గోవు మాలచ్చిమికి కోటిదణ్ఞాలు ... 


కోరి కూరుని నేనె 
పోరుపెడుతుం కు, 
తల్లిడివు పిల్లల 
తెల్లపోతాదీ ! 
గోవు మాలచ్చిమికికోటిదణ్డాలు ... 


49 


నాయని నుబ్బారాత్ర 





ఆం౦(ధవిశ్వవిద్యాలయంలో బి, ఏ, బి. ఇడి. డిగీలు పొందారు, కొంత 
కాలం అనహాయోద్యమంలో పాల్గొన్నారు. చాలాకాలం నరసారావు పేట 
హైన్కూలులోనూ, (ప్రస్తుతం తిమ్మసము్ముదంలో హైస్ఫూలులోనూ హెడ్మా 
స్టరుగా సని చేస్తున్నారు. 
జననం: 1899 


కృతులు: సౌభదుని (పణయయా(త అ మాతృగీతాలు, 


విశ్వ రరా పము 


(ప్రధమసందర్శనముననే (పణయమూ ర్తి 
నాదు కనుపాపలందు సంథానమయ్యె 
నది సురుగకుండ నాజెప్ప లదుముకొంటి 
క్రమముగా నది నాయంతరమున నిండె. 


అంత భరియింపలేక నాయక్షియుగ్మ 
మల్ల తెజచితినో లేదొ యంతరమున 
(ప్రతిమ (బహ్మాండగోళమ్ము పట్టలేదు 
నేను నిలువను తావు సుంతైన లేక, 


70 


ఆ (పణయరాశి విశ్వరూపష్మపకాశ 

మునకు నంధుడనై నేను మూలమూల 
లొదుగుకొని పోవుచుంటి నన్ను ద్దరింవ 
తలపు గొనదడి తనలోన కలుపుకొనదు. 


అవధి! 


విచ్చిన శరన్ని శీధినీ వేళలందు 
'జయలు[పొకిన తారకా స్వప్పు కథలు 
నాకు దుస్స్పహమెనవి నికు జెలిమి 
క త్తి యౌట గదా చలిగాలి విసరు. 


ఈ చలి వియోగ రాజ్యంపు టెల్లబోలు 
నీమనసు మూలమూలల నిదురవోవు 
(వణయమకరంద మాధుర్యమున లవమ్ము 
సంతరించుక వచ్చినా చాలు నాకు. 


అలసిపోతిన యేనాటి కంతులెని 
కాలచకంపుటాకుల కదలికలకు 
(ప్రణయ నీహారశీక రార్ద్రృమ్ము నీదు 
దృగ్విలాసమ్మునను సేదదేర్చుకెపుడు. 
ఎంతయత్సించి వెలుగ లేదింత హృదయ 
దేవళమ్మున దీపావళి వలయము 
స్పేహపూరమ్ము పొంగు నీ చిన్నిమేను 
కణము మెజసిన నట ముట్టుకొనునొ యేమొ. 


71 


చీకిలీ పూదేనెలకు తుషారకణములకు 
నేమి సంబంధ బాంధవ్య మీశరత్స్ర 
భాతవేళావికాసి పుష్పముల కోనల 
కలసికొన్న వి (ప్రణయ శృంగార ములయ. 


మాతృగిశ్రము 


ఎను స్నానమ్మునకు బావి కేగునపుడు 

లేత సూర్యుని బంగరు పూతలందు 
మురియుచును తల్లి యొడ్డును ముద్దుగొనుచు 
“అమ్మ యేదిరాయన్న వా యలలు నన్ను. 


పైని వేంచేసి యూపిరి పట్టుకొనుచు 
చిన్ని తాబేలు నన్ను వీకించి జలము 
తవ్వుకొను చేగె కూపగర్భమున దాగ 
పె నలముకొన్న సుళ్ళు నాపాల విసరి, 
“నికు లేదమ్మ” యన్నది నీటిపాము 
పెకెగసి యొక్క కప్పను పట్టుకొనుచు 
నాకు లేదమ్మ యన్నాను కోక్రవహ్ని 
త ప్రహృదయుండనై యింటి దారిపట్టి 


72 





ళా ౨ 

కృష్ణకా శ్రీ 
స ర అరి చి దొ (5 చ ల ఆడే త్త 
దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి బి. ఏ. పైన్‌ రు కొద్ది స. 


రాలు పెద్దాపురం, పిశాపురం హైన్కూళ్ల€ ఉపాధ్యాయులుగా పున్నారు. 
రఘపతి వెంకటరత్నం నాయుడిగారి ఆప్త శిమ్యలు కావడంవల్లను నంము 
సంస్కార ఉద్యమాలలో అభిలాష కలిగింది. అస్పృశ్యతా నివారణ, 
కళావంకుల సంపు సంస్కరణవంటి ఉద్యమాలలో పాల్గొన్నారు. తరు 
వాత నవ్య కవిత్వాన్ని చాలా [పచారం చేశారు. సాహితీ సమితిలోనూ 
నవ్యసాహిత్య పరిషత్తులో నూ అధ్వర్యం వహించారు. చాలా రేడియో నాటి 
కరు రాశారు. మది బ్రిశ్వరి మొదలు ఫిల్ములకు మాటలూ పాటలూ రాశారు. 
(పస్తుతం బై హేదరాబాదు ఆలిండియా రేడియెలో స్పోకెన్‌ వర్గు (పొడ్యూనరు, 

జననం: 1897 

కృతులు : ఏ: కృష్ణపక్షం ప్త ఊర్వశి; 1 'పవాసనం = మహతి . బుగ్వీధి జ 
కన్నీరు. 


ఉమార్‌ ఖ య్యా ౦ 


రావెసాకీ సాకీ, రాగవీధుల నడచి 
కడచి చలివేళ పోలిమేర ఆమని పొడిచె! 


రాగ బుల్‌ బులు గొంతు (మోగించు బాకా 
సోగ విరితీగ తెగతూగించు జూకా; 
జాగా గులాబి పొద నూగును బులాకి, 
ఆగకిక సాకీ 

.. రావె. 


10 73 


దురుసు మనుగడ రెక్క తొడిగి కోగా 
తరి సె మృత్యువుకోర లొరసిరాగా, 
వెరచి సీజరు సికందరులు పోగా 


.. రావె 


తళుకు జలార్‌ బుటాలల్లిన 
వీల వలయ మ్మీ గుడారం, 
చాల నుఖద మ్మీ బిడారం, 
చరం అపరం తెలియ జాలం 
1పస్తుత మ్మిటనే బిచానా, 
ఇంతలో ఎటకో రవానా! 
మౌల్‌ శరీ జాయీ గులాబీ 
మేల్‌ జుహీ చంపా చమెలీ 
మనకు చుట్టాలి హవేలీ ! 


౩క్కషాయీ, పక్కప్యారీ 
అవనియంతా మా గువిస్తాన్‌ 

అతిధి శాలయె మాకు బూషాన్‌, 
చేయి చెయి మెయి మేయి తగిలిచి 
-చెంతనె వుండాలి ప్యారీ 
చెలియయే మాపాలి హౌరీ! 
.పూవులోపల మధువు లుంకే 

తీవ తీవ వయారి సాకి 

తిర్చువేగ సుకాల బాకీ! 


74 


పొచ్చా జలాల్‌ ప్యారీ జమాల్‌ 
మలు సందె వెన్నెలవలె రూటా, 
మనకు నత్యం మధువు లోటా! 
ఏరిరా బైరాం, హతీం, కైకుసు, రుస్తుం అల సికందర్‌. 


పారెరా స్వమాట్‌ సీజర్‌, 
నిన్న రాబో, దెల్లి రాలేదన్నమా కే సిసలు ఖయ్యాం, 
ఉన్న రోజే మనది హయ్యాం ! 
అలుపు 
నౌటి ఆమని తరువాత తోటలోన 
పాటలో మేలుకొన్న స్వప్పములు మూగ, 


పాటల పలాశములు నా గవాక వీథి 
నానయనములనుండి నాలోన నిండె; 


ఎంత మె తని యడుగుల నేగు దెంచినావొ 
నాకయి, నా కుటీరాజిరమున 

“ నేను రావచ్చునా” యన్న పిలుపు వి 
నంబడదు, నాటి యూహాంగణముల జొచ్చి; 
పోయెనా కోయిలలశారు, పోయెను నవ 
మల్లి కలవేళ, శ్రావణమ్మా శరత్తు, 
మూల మూలల ఈ పర్ణశాల నెడు 

హిమ పదాంకములే తల లె త్రి పిలుచు ; 
జీవితము మృతిగా, ను పశిలగ గుండె, 
గొంతు చీకటిగా, మాట కొసరి ఠాక 
“నీవు రావోయి” యని పిల్వనేర కిపుడు 
“నేను రాలే” నటం చెడ్వనైన లేను! 


75 


ముర పాత 


వేబోక విరియు, నెచ్చెలులార, ఇనుడెగయు 
అజ్ఞావతియుష స్సు రజతనీహారాంశు 
కాంచలమ్ముల మౌ క్రి కాంసమ్ము కప్పికొను, 
(పాభాత కల ధౌతపాత తెండో చెలులు! 


హిమ పాండు రమ్మయ్యె సుమలత కపోలమ్ము,. 
ఉదయవాసితమయ్యె వసుధా సుధా వనము, 
అమర సీమా కోమలానిలమ్ములు వీచె, 

(తాగుడా మరల నూతన ఏనోదయ వేళ! 


మరక తాసనముపై కొలువున్నది గులాబి 

పరచి రుజ్వల విపుల శాద్యలంపు తివాసి, 
అరుణ మందారమో అనల |పవాళమో 

మధువు, సాకి, మధువు! మసల దీ తొలి పాధ్లు !. 


ఏల, ఈ మధుశాల, ఏరు మూసినవారు ? 
చాలు, ఈ (పొద్దునా సాల మూయ గలారు? 
హుకవాట విపాటకా, కృపాళూ, వేడు 

వార మీ ద్వార మీవే తీయుము నేడు! 
అద్భుత మ్మనా క్రయ మక్కటా మాథ్వక 
మందిరద్వార బంధన మేల శుభవేళ ? 


(తాగుడా యిట ఈ గులాబి పాదరింటిలో 
సాగు జీవన జీవనమ్మె ఈ యూటలో |! 


76 


-ఈ గారడి పాత, ఇది, సికిందరు ముకుర, 
మిందు [పతి a మ్మీ విశ్వవలయమ్మ ; 
-ఈ మంతి తాక్షులకు ఇది విచితమ యమ్ము, 
అందు [కోలగ దొరకు విశ్వ విజ్ఞానము ] 
అరుణ నుమవల్లిలో, అరుణ మా ధ్వేపాన, 
“మరు జోదయమ్ములో అరుణా ధరాస్వదన, 


a పూవుల నంటి ఏ మధు[వత మాను, 
ఇట్టి జీవికలంటి వి చక్రవర్తి మను? 


మరల, హాఫిజ్‌, మరల, మధుప్నాత, మధుపా(త, 
మరి మరి (పియాననాన్వెషణోత్సవయాత ! 
వినాడొ వివింత సీమలోని తొలంగు 

వీ క్షమా దృఢ హస్తముల నే సఖి మునుంగు! 


77 


వేదుల నత్యనారాయణకా త్రి 


సంస్కృతము, బెంగాలీ భాషలలో పాండిత్యం ఉన్నది. ఉభయ. 
భాషా (ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ముప్పై సంవత్సరాలు ఉన్నతు 
పాఠశాలల్లోనూ (ప్రస్తుతం కావలి కళాశాలలోనూ అంధోపన్యానకులు. 
గౌతమీకోకిల అని వీరికి బిరుదు, 
జననం: 1900 


కృతులు : దీపావళి = నవలలు: అపరాధిని, ధర్మపాలుడు, రంగ. 
మహలు - నాటకాలు: రాణా పతాప, ఆయేషా, (పేమవిజయము. 


సుధాకరా! 


ఓయి సుధాకరా! నిలువు మొక్క నిమేషము; ని మహోదయ 
చ్భాయలు సోకి నా యెడద సాగరమట్టులు పాంగుచున్న దే 
వో యను భూత జీవిత సుఖోర్ము లపూర్వ విముగ్గనాట్యముం. 
జేయుచు బాడుచున్నవి వినిర్మల మోహన రాగ గీతికల్‌. 


నా కిపు డీ (ప్రపంచ మొక నందన మట్టలు నీయనంతలో 
కైక పవిత్ర కాంతి సుధల౦దున విచ్చిన మూగ సోయగం 
వై కనుపమై, మానవుల యాశలతో విధికిన్‌ నిరంతరా 
నీకము సాగు నీ కటికినేల మనోజ్ఞత యింత నిల్చునే a 


78 


ఈ యది మోదమో, మెడద నేర్చెడు భేదమొ, యంతలంతలై 
పోయెడు మోహమా, తొలగిపోవని స్వప్నమొ, చెప్పలేని దే 

దో యనుభూతి దివ్య పవనోర్మి పరీషుళమట్లు ముగ్గునిం 
జేయుచు నుండె నన్నిపుడు ని తెలికాంతుల కౌగిలింతలన్‌, 
నీ వొక యప్పరః (ప్రదాయిని కబరీచ్యుత పారిజాతమా 

లా విసరంబనో, మణి యిలా తలమంట సుధాతుషారవ 

రా విమలావ కుంఠనము జార్చుచు బోవు శరద్విభావరీ 

దేవి లలాటికామణివొ, దీపికవో సురరాజ్య లక్ష్మీ కిన్‌, 


అలసట జెందెదేమొ, యుదయా స్తమయమ్ములె జీవనమ్ముగా 
దల చెడు మ ర్త్యపాళి కమృత (ప్రభలన్‌ వెదజల్లి యింత సొం 
పు లొలుకు వెన్నెలం గనులు మూయని పేదలకై కృపారసం 
బొలికెడు నీ నుధామురళి నూదుదువో భువనాలు సోలగన్‌, 


చిర విరహైక వాసనల జిమ్ము నుఖస్మృతులేవొ పైపయిం 
బొరలుచు, దుఃఖపుంగసటువోవని యాశల మేలుకొల్చు సుం 
దర తరచంద్రికా పులకితమ్మగు నింతటి తీయనైన రా 

తిరి తెలవారి పోవక యిదేగతి నా కయి నిల్బరాదొకొ ! 


ద్ద్రీ యమృతా(శ్రు మూర్తి! యెటకో పరువెత్తుదు వాయులీనమై 
పోయెడు రాగ రేఖవలె, మోయగరాని [పవాస దుఃఖమో, 
తీయని (పేమ వేదనయొ, తీరని కోరికయో, యెదో యెదం 
గోయునొ యమొ రాల్సెద వనూన హిమ్మాశుకణాల నా వలెన్‌, 


విరిసిన పూల వెన్నెలల వెల్లువ జక్కదనాల హంసవై 

యరిగెడు నిస్సు జూచు నిశలందున నా కగు బాప్పశాంతి ని 
వెరుగుదు, ధుఃఖ తాపముల కిల్లగు పాడు [పపంచమం దెరుం 
గరు కరుణైక ముగ్గుల యగాధ హృదంతర బాష్ప మాధురిన్‌, 


79 


(ప్రేమ పిపాసచే నమృత వీధుల జేరిన యప్పరోంగనా 
సోమసితావ గుంఠన తతుల్‌ సుమి యీతెలిమబ్బు దొంతరల్‌ 
నీమృదు శయ్యలై సుధలు నిండిన నీస్మితరోచిరూర్మి కా 

కోవల ఫేనరాసులయి కూర్చెడు నాయెద కింత వేదనన్‌, 


నేను నిరంతర [ప్రళయ నిషఘ్టర మీ [బదుకున్‌ భరింపగా 
లేను, క్షుధాగ్ని నార్చుకొనలేక తపించెడు |పేమకాంకీ యిం 
తేని నశింప కుంట మరణింపగ లే నిటులే నిరోధముల్‌ 
లేని మహాప్రవాహము చలింపగ నిల్చిన దొక్క నాయెడన్‌, 


అ మృదు చందికా యవనికావృత నీల నభోనిశాంత శో 
భామయసీమలం దమృతవాటుల స్వప్పపథాల నొక్కయీ 
యామిని మాత్రమే తిరుగులాడెద నే బీజుమబ్బునోలె ని 
తో మనసార, నొక్కపరి దొడ్కొ నిపామ్మట కో నుధాకరా! 


పెంపుడు నెమిలి 


మేదుర వినీల మేఘాల మెలిముసుగు 
వేసికొని వచ్చె శ్రావణ మాస లక్ష్మీ 

భారుణి ధరించె దొలకరి సారె యిడిన 
యార్దం పురుగు పూవుల శాద్వలాంబరమ్ము. 


కడిమి పూల నెతావుల కసటువార 
వృష్టముందటి తడిగాలి వీవసాగె 

ఎల యింతటి చక్కదనాలవేళ 

నెగురులాడ రెక్కలు రావు హృదయమునకు. 


80 


నే డిదెమో మా పెంపుడు నెమలి కొదమ 
గోడ మదురున మెడ రాచుకొనునె గాని 
యురుము లురిమెడు మబ్బుల తెరువుకేసి 
చూడబోవదు పురివిప్పి యాడబోదు. 


ఆడకున్నను మానె గొంతైన విప్పి 
కేరవేయ దాశల గిలిగింత లడర 
కోడ్షెతాచుల నరగించుకొనగ జాలు 
ప్రకృతి కెటుగల్లెనో యెడబాటు బరువు, 


కన్ను తడియని మూక శోకమున ముంచి 
నన్ను వెతనొంచె ని పెంచుకొన్న (ప్రేమ 
వానశారు నృత్యము చూడ వాంఛగొన్న 
నా యెద (బవాస వేదనాచ్భాయ అలమె. 


కుండపోతగ వర్షమ్ము గురిసెనేని 
తేలిపోవును పో మింటి నిలి మునుగు 
కాని యెదలోని విరహదుఃఖంపు బరువు 
తీరుకొట్టు నాకేని, మయూరికేని, 


జు ర క్షణము 


పండి (వాలిన వరిపైరు పైని (బాకి 

వచ్చు చిరుగాలి తరగల వరుసవోలె 

ఈ మహానంద పులకిత హృదయమందు 
బరుగు లిడుచుండె వింత భావమ్ము లెన్నా. 


81 


ఇంత యానందమున కేది హేతువనుచు 

వెనుదిరిగి చూచుకొంటి - కెంబెదవులందు 
జిజునగవు జీరుకాడ నీ చిగురుగేల 

నా భుజమ్ము స్పృశించి యున్నావు నీవు. 


ఎపుడు గుర్తించినదొ ని యదృష్ట పూర్వ 
భవ్యరూపమ్ము ని కరస్పర్శ మాత 

నవుడె పులకించి పులకించి యవశమెన 
నా యెద (గ్రహించె వీ వాత్మ నాధుడవని. 


మజపు దట్టిన కాలమ్ము మడతలందు 

పాడువడనట్టి బహుజన్మ పరిచయమ్ము 

నా మలిన బాప్ప గుంఫిత (పేమ సూత 
కలితమై ని పదమ్ముల గౌగిలించె. 


(పకృతి సొధపు దకిణద్వార మంత 

దెరచుకొని వచ్చి మనల నిర్వురను గూడ 
మృదుల పవమాన పరిమళోర్మికల తోడ 

బాధ లేకుండ బంధించివైచి రెవరొ, 

ఆ దృథా శ్లేషమున భేద మంతరించి 

యొక హృదయ మొక్క (పాణమైయున్న యపుడు 
(ప్రేయసీ యని |పాణ[పియా యటంచు 
పలుకరించు కొంటిమి బాష్ప భాషణముల. 


.82 


అపుడు నిర్మేఘ మార్గశీర్షా భవీధి 
వృద్ధసంధ్యా తపస్విని పెదవి విరచె 
విశ్వవీణా గళము నీరవించి పోవ 
(గమ్ముకొనె మృత్యుకె శిక కాళిమంబు, 


మనము దిన సంధ్యలము, కూడుకొనుచు నుందు. 
మొక క్షఖమ్మె ఛాయారోచిరు దయవిధి 

అయిన నేమాయె, మన వియోగైక్యము లనె 
యొదవు (బేమదేవతకు రేయుం బవళ్లు, 


కొడాలి ఆంజనేయులు 





అంగ్లీషు, సంస్కృతం, హీందీ భాషలతో మంచి పరిచయమున్నది, 
రెవిన్యూశాఖలో ఉద్యోగానికి రాజీనామాయిచ్చి అసహాయో ద్భ్యమంలో 
పాభొన్నారు. నాలుగుసార్లు జైలుకు వెళ్ళారు. హరిజన సేవానంఘానికి, 
ఆం|ధరాష్ట్ర రాజకీయ బాధితుల సంఘానికీ అధ్యక్షులు. డాక్టరు భోగరాజు 
పట్టాభి సితారామయ్య గారు రచించిన కారగెను చరిత్రను తెనుగుచేశారు. 


జననం: 1898 
దేవుడు 


సిద్ద సంకల్పుడైన యే శిల్పి అమృత 

హ స్తములలోని ఉలితాకినంత మ్మాత 
లోహములు [గావములు దారు లూహగనునొ 
అతడు మలచిన తొలికారు ప్రతిమ వీవు, 


మిన్ను మన్నును కలిసిన మేజకడచి 
కనెదు (పత్య[గ దృగ్విలక్షణము గలుగు 
నా కళామూర్తి స్వర్ణ శలాక నికు 

చిలికె యుగ యుగమ్ముల వోని జీవకళలు. 


84 


ఈ చదా చరా ఖిల లోక మెవనిగీతి 
లీనమగపదుండు నతని కల్యాణ నాద 
కవిత దోదోంతరాళ రేఖా విభూతి 

చిర విశిష సరూప మిచ్చినది నికు. 


ఆఅగతానాగతాది వృత్తాంత మెవని 
అక్షర మరంద బిందు మాలాభిలిన 
మతని శావ్య సంజీవని లత యుగాంత 
ములకు వోని యూపిరిపోసి కొలుచు నిన్ను. 


ఎట్టి నుఘుహూర్తమందు భావింవబడితొ 
ఈ [పవంచ మానవలోక మెంత దనుక 
ఆశయును. భీతియును విడదంతవజకు 
నిన్ను పదచ్యుతుచేయ నెవ్వనికి కాదు. 


అంధబాలిక 


ఆంధురాలను దివ్య నికొంత సమయ 
పరిమణానిల మార్గముల్‌ పట్టిపోదు 
త్యత్సవాజ్డ సేవాపరత్యమున జేసి 

జీర్ణ తల కుటీరాంగణ సీమవిడచి. 

చిగురు వెన్నెల లేత పచ్చిక బయళ్లు 
మధుర నిహారముల మాటు మణగువేళ 
వలపు పిచ్చ్లన్మగోవి పాటలకు నేను 

వెదురు పాదరిండ్ల రొదలలో వెదకి కొందు... 


85 


గొల్ల పడుచుల చెదరిన కుంతలముల 
-జారిపోయిన అడవి గన్నేరు పూల 
తావులంబట్టి నడచెద తావకీన 

[ప్రణయ పదరెఖ మలచు భూభాగములకు, 


త్వద్దళమ్మున నాగర [ప్రమద విడిన 

స్వర్త కర్పూరమాలానిసర్థసార 

భముల [తోవలంబడి పోవవలతు నేను 
(పేమపూజాసుమా న్వెష పృుదయ నగుచు. 


ని మనోహర రూపమ్ము నీ మనోజ్ఞ 
వేణుగానమ్ము కీర్తించి వెల్లివిరియు 

విమల యమునా తరంగ నాదముల చాయ 
చనెద నిబిడీ తమాల వృక్షముల నీడ. 


జైలులో 


ఖావమున పాంగిపారలు చింతావియోగ 
సాగర తరంగ ఘోషల జాలివడని 
కొండజాతి గోడలమధ్య కూరుచుండి 
కడుపుచుంటిని కటీకిచికటుల నిశల. 


ప్రణయ మధురమ్ములగు (పియురాలి కనుల 
శొలకులను వేడి నిరెప్పు డొలుకగంటి 
నకట! చల్లని చందమామకును నాకు 
.నాటనుండి బుణానుబంధమ్ము దీరె, 


86 


ఎవియో స్వప్నగత పూర్వ వృత్తములను 
తలచుకొని కొన్ని అర్ధరా_త్రముల లేచి 
కనులు పొడుచుకొన్నను గాని కానరాని 
కారు చికట్ల కన్నీటి కడిగివెతు, 

నాకు నడిరేయి మింటికి నడుమనపుడు 
కటికజాల కప్పాక టడ్డు కాడయేని 
జాలి గుండెలు గలుగు నక్మతగణము 
లెంత దుఃఖించి యుండునొ యెవని కెజుక ? 
కునుకెణుంగని [పియురాలి కనుఅలోన 
కృష్ణపక్ష నిశీథమ్ము లెన్నియేని 
కలసిపోవుచున్నట్లు కలల గాంచి 
ఉలికిపడి లేతు రాతివేళల నొకప్ప. 
మేను బంధింప బడుగాక, దాన నేమి 
కాలి సంకెల లటునిటు కదలకుండ 
కడపితి (పియావియోగ దీర్హమ్ము లెన 
అర్ధరాత్రుల స్వప్న (పయాణములను. 
తనువు కదలక యున్నను మన సదేమొ 
పూర్వ పరిచిత పుణ్యభూములను చూడ 
నదుల వాగుల వనుల కొండలను దాటి 
మెజపు మెరసిన విధమున పరుగులెట్టు, 


పగటివేళల నా క్షేమవార్త యొకటి 
పంపగ దలంచి యొక పిచ్చివాని పగిది 
కాళిదాసుని దివ్యమఘమ్ము కొజుకు 
కలయ వెదకుచునుందు నాకసమ్ము నెల్లి, 


87 


రెండు సంవత్సరము లొంటరిగ (ప్రవాసి 
నగుచు నెన్నియో ఆకాశ హర్మ ములను 
కట్పుకొంటిని నా చిన్ని కొట్టులోన 

నే కిరీబాధిపతులవి యెక్కగలరు ? 


జీవితపు దండలో రెండు పూవులు సుడి 
గాలి తాకున రేకులు రాలిపోయి 
నట్టులయ్యెను కారాగృహాన నేను 
కడపినట్టి రెండు వసంత కాలములును. 


భీకర విషాద విచికల్‌ వెల్లివిరియు 
స్త్‌ గఫీరకాల సము[ద మింక నెన్న 
డే నమూల్య రత్నముల పండించు ననుచు. 
కాచుకొని యుంటి దైవ యోగమ్ము కొజకు.. 


88 


యథ్ర్యారి రామి రెడ్డి 





దువ్వూరి రామిరెడ్డి తమ 20వ యేట కవితారంగంలో (ప్రవే 
శవించారు. స్వయంకృషళో బహుభాషలలో పాండిత్యం గడించి కర్షకజీవి 
తము కవితావస్తువేనని నిరూపించారు. 
జననం : 1895 = మరణం 1947 


కృతులు : కృషివలుడు, పానశాల యువకస్వప్నము, జలదాంగన, 
నక్ష తమాల. 


స్మృతికణ ము 


కనులు మూసిన దెజచిన6 గానుపింతు 
వింట నడయాడినట్టులె యిందువదన! 
సంతత ధ్యానలీనమౌ స్వాంతమునకు 
వెలు(గు జీ(కట్ట భేదంబు దొల(గునేమొ! 
తెల్లవాజిన( బాదండం దీసివైవ( 

దరుణి వేణిక నిలుచు నెతావి పోల్కి, 

మ ర్త్యమౌ నీస స్వరూపము. మాటువడియు 
సారవర్గాంకిత స్మ తి సమస్‌పోదు. 

చావు (బతుకుల మధ్య విశాలమైన 

కలల వంతెనగట్టితి తలిరు(బోణి; 
కార్యలంపట దినమున కన్నం (బకృతి 
మును(గుందీ సెడి రాతి నా కొసంగు6 బియము. 


1l 89. 


పవలు రేయికి(గల భేదబాంధవములిె, 
యిహపరంబులయందు నూహింప(గలము; 
రెంటి కూడలియగు సంజ, మింటికొనల 
విమలరాగంబు_వాదజల్లు, వెఅపునిడదు. 


ఆగంతుకి 


చాలు లజ్జా మధుర వినయము! 
ఏల యవగుంఠనము వచెదు 
పూలదండలు గట్టియున్‌ మెడ. 
గేలుకొల్పక కేల జిదీపెదు 


శోభినీ, 
యప్పరః కామినీ! 
సందెవేళల.6 బూలజేకులు 
(కింది కురల6గ6 గాంచి కాంచి మ 
రందబిందులు కన్ను( దమ్ముల. 
జింద( బొగిలెదు (పకృతి చేష్టకు, 
కామినీ, 
సుందరగామిని ! 
పలుకరించినం బలుకవెమొ ! - 
పులుకు6 బులుకునంజూచి, చూపుల 
వెలువరించెదు లలితహృదయా 
విల కఠోరవ్యసన భారము |! 
ఏలనే? 
మౌనంబజేలనే ? 


96 


ఎపుడు మౌన్నవతవు టుద్వా 
సపు దినంబులువచ్చు. గోమలి, 
యెపుడు విరియునో మూకసందే 
శపు నిలిన రహస్యభావము, 


పోలునే, 
చింతస చాలునే ! 
తేలివచ్చెడి కల విధంబున( 
గాలి యడుగులు సందడింపక 
యేల వచ్చితి వీ వసంత వి 
నీల గగనచ్చాయ నొంటిగ6? 
బలుకవే, 


భావము దెలుపనే ! 
చీం6టులు బలమయ్యెం జుక్కల 
రాకపోకల నేల తల(చెదు ? 
నా కుటీరమునందు వెన్నెల, 
సో(కి తమము నశింప దీపము 
| పెట్టవే 
నామది ముట్టవే, 


రాధయుత్సంఠ 


చల్లని పన్నీట జలకంబులాడి 
యగరు ధూపము వెట్టి యలకంబులార్చి . 
నుదుట గస్తురిబొట్టు కుదుటుగా దీర్చి 
కన్ను. దమ్ముల (గొ త్రకాటుక దిద్ది 

91 


ళు 


గోరంట పూగుత్తి కొప్పునం దురిమి 
కమ్మతావుల నిను కలపంబు నలంది 

పాడి కప్పురంబుల( బడకింట' జల్లి 
పాన్సు పై( బువ్వులు పజపుగా' బజచి 
యేల రాడో సామి యింకేల రాండో 
యనుచు బొరము నానుకొని వెచియుంటి. 


ఖో % శ 


స్వాంతమాలస్యంబు సైరింపలేక 
వేదనాభరమున ప్వీల(గజొచ్చె( 

గని కని దారులు కన్నులు నొచ్చె 

నా సామి కృష్ణుండు ననుగాంచరాడు 
సంజ కెంజాయలు శమియించిపోయె6 
బక్తులు గూళ్లకు6 బరుగిడసాగె 
మందలకాపులు మరలిపోయెడిని 
వేణుగానంబులు వీనుల సో(కె 
కోయిల (కొమ్మావి గుబురులో గూసె 
సందె చీకటి పొగ చదలావరించె( 
జుక్కల రనగుండ్ల జోపంబు లలరె 
నేల రాడో కృష్ణు డింకేల రాండో! 


% శ ఫ్‌ 


కప్పురపుం దివ్వె కడముట్టవెల్లె 
బాన్నుపై6 బువ్వులు వసి వాళ్లు వాడె 
. మంచి గందపు6 బూతమై. జిట్టిపోయె 


92 


నిద మాంద్యమ్మున నెతము ల్మొగిడె( 
బడమటిదెస కేంగు నుడుగణంబుఅను 
గనుచు ద్యారముకడం గన్ను గూర్చితిని, 
ష్య ఖో శ 
నా సిగు పుచ్చంగ నలినబాంధవుండు 
వెయ్యి దివ్వెలతోడ వెలు(గుచు వచ్చె, 
% హొ న 
కూర్కులేమిని గన్ను6గొన లెజవాజ 
బొరలు చిటిన మెనిపూ(తలు రాల 
జెమ్మట ముత్యాలు చెక్కిళ్ళ జాజ 
ఘల్లు ఘల్లని చేతిగాజులు (మోదు 
మజ్జిగ జిల్కుచు మధురగితముల( 
గాంతు6 డొనర్చిన కఠినంపు( జేంత( 
తుమ్మెదపై బెట్టి దూజుచునుండ 
నా ముద్దు కృన్ణుడు నావెన్మ నిలిచి 
ముసిముసి నవ్వుల మురియుచును౦డె. 
% * 3 
వేచియిండినయసప్ర విభు( డరుదేండు, 
వేసవి వానల విధముగా నతండు 
శల వలె వచ్చును గనిపించిపోవు. 


93 


శొదామిని 





బసవరాజు రాజ్యలక్మమ్మ. (పఖ్యాత కవి బసవరాజు అప్పారావుగారి 
నతీమణి. విదేశవస్త్ర బహిష్కారయత్నంలో పకెటింగుచేశారు. కార్మగెను 
నిర్మాణ కార్య[కమంలో పాల్గొన్నారు. నాలుగేళ్లు గుంటూరు శారదా 
నికేతన విద్యార్థినీ వనతి గృహానికి మేనేజరు. తరువాత మూడేళ్లు వార్దా 
మహిళ్ళాశమంలో శిక్షణపొందారు. తిరిగి వొచ్చి శారదా నికేతనంలో 
మేనేజరుగా ఉన్నారు. పిమ్మట వ్యష్టి నత్యాగహంలో జైలుకు వెళ్ళారు. 
తదనంతరం బొంబాయివద్ద బోర్విలిలో మహిళా సేవా శిక్షణ శిబిరంలో 
శిక్షణ. పిన్ముట, బొబ్బిలిలోనూ సీతానగఠంలోనూ కస్తూర్బా ప్రసూతి చికిత్సా 
నిక్షణశీబిరాలకు వార్ధెనుగావున్నారు. మొన్నటివరకూ మృదాను హిందీ 
(పచారక మహిళా విద్యాలయ హాస్టలు వార్జెనుగొవుండి, (ప్రస్తుతం 
మ।దానులో హిందీ (పచారకులుగా వున్నారు. కన్నడం, గుజరాత, మహా 
రాష్ట్ర, హిందీభాషలతో మంచి పరిచయం వున్నవారు. 


జననం: 1904 
గురులు 
ne. | 


సూర్యుండు పడమటా |కుంకేటి వేళ 
నానాధు డింటికి వచ్చేటివేళ 

చందకాంతం పూలు పూ చేటివెళ 
నా నాధు డింటికి పచ్చెటివేళ ! 


94 


అవు లంబా యనుచు అరిచేటివేళ 

నా నాధు డింటికి వచ్చేటివేళ 
టీరల్ల పూవుల్లు పూచేటివేళ 

నా నాధు డింటికి వచ్చేటివేళ ! 
అరుణోదయమ్ము వేళను 
ఆకసమున బారె పిట్ట 
లానందముగను బాడుచు 
మంగళగీతములతోను ! 
పారిజాత పూవులన్ని 
పడిపోయెను పాదులలో 
పుణ్య భరతభూమిపైన 
పూలక్షతలు చల్లినటుల ॥ 
నే నిటులే గడుపుచుంటి 
నీవు లేని జీవితమ్ము, 
నొంటిగా విసిగివేసట 
నావికుడు లేని నావవలె! 


పారవశ్యము 


మా పెరటను పెరుగుచున్న 
వేపనీడ ఎండవేళ 
చల్లదనము హాయి నొసగు 
చల్లని వెన్నెల రాత్రుల! 
చేరి యచట నాధుడేక 
"తార మీట, నే పాడుచు 
తేలియాడ ! హాయిలోన 
తెలియక రాతిరి గడచెను! 


95. 





బి. ఎల్‌. పేసయి కొంతకాలం భీమవరంలో ,పేక్టీనుచేశారు. అనహా 
యోద్యమంలో పాల్గొన్నారు. తరువాత బందరు ఆంధ జాతీయ కళాశాలకు 
(పిన్సిపాలుగావున్నారు. ఫిల్ము పర్మిశమలో క ళాదర్శకత్వం వహించారు. 
హైదరాబాదులో మీజాన్‌ షృతికకు నంపాదకులుగా పనిచేశారు. చితకళలో 
(పఖ్యాతి నంపొదించారు, 
జననం : 1895 - మరణం 1952 


కృతులు : తొలకరి . గోధూళి = శశికళ _ రాగమాలిక . తరంగిణీ - 
నారాయణరావు  హిమబిందు.తుపాను = గోనగన్నారెడ్డి = కోసంగి. నరుడు = 
అంజలి = అడవిశాంతి క్రీ = మధురవాణి - రాతిరథము. 


లేపాక్షిబసవయ్య 
లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, 


కైలాన శిఖరిలా కదిలి రావయ్య! 


హుంకరించిన దెసలు ఊగిపోయెను 
ఖురముతో దువ్వితే కులగిరులెవణికేను లేపాక్షి 


ఆకాశగంగకై అరెత్తి చూస్తేను 
పాంగేటి పాల్కడలి గంగ డోలాడేను లేపాక్షి 


96 


నంది పర్వతజాత నవ పినాకిని జలము 


ని స్నాన సంస్పర్శ నిలువునా పులకించు లేపాక్షి 

ఒంగోలు భూమిలో, పెనుగొండసీమలో 

నీ వంశ మీనాడు నిలి చింది గర్వాన లేపాక్షి 
అవతరణము 


నీలిమిను పవళింపు 
నిదురించు నీ సొంపు 
తేలిపోతూ దిగెను 
వేలలే వెలిగేను ! 
తొంగిలించే వయసు 
నింగినంతా బలిసె 
బంగారు మంచాన 
పవళించె నీ పొగను! 
తెలికొండపై గంగ 
తేలి వాలిన రీతి 
తెలివి నా తలపుగిరి 
తేలివాలితి నౌతి! 
నిత్యవికసిత దేహా 
నృత్యవిలసిత హాస 
నిదురించు నినుకోరి 
పదము మొదలిడినాను! 


97 


జన్మ జన్మల రాణి 
తన్మయుడనే జాల 
మేలుకొలుపులు నిన్ను 
జాలిగా పితిచెనలు! 
అలనల్ల నాడించి 
అరవిచ్చె ని కనులు 
దరిసినది ని సొగసు 
విరిసినది నా మనను! 
విరుచుకొను నీ మేను 
వికసించు కల్పకము 
ఆతమై ఆశతో 
చితమై దరిసేను! 
వాలు చూపుల చూచి 
మలుకొనె ని వలపు 
తొలిపొద్దు కరణమె 
చెంగలువ అరుణమై ! 
జాళువా పొన్పుదిగి 
బాల వయ్యారివై 
(మోల నిలిచితివకే 
మోకరిల్లితి నేను! 
ఎవ రెవరి హృదయాలు 
ఏమి కాంతించెనో, 
ఎవ రెవరి భావాలు 
ఏమి కాంకించెనో ! 


908 


చావలి బంగారమ్మ 





నహజమైన కవిత్వ ధోరణిగలవారు. భావాన్ని అనుసరించి భావర 
పరుగెడుతుంది, నుళువుగానూ, నుఖంగానూ పలికే విచ్శితశక్తి వున్నవారు. 


నీడ 


అందాలు తానె చూసింది, 
నీటిలో చందాలు తానె చెప్పింది 
నాతోటి, 
వొడ్డున్న మందార వొంగి బెకెటుకొని 
యి మటు 
అందాలు తానె చూసింది |! 
సొగసెల్ల చూసేను సొమ్మసిలిపోయేను, 
చెట్లంటి పాములే చెరువెల్లపాకేయి, 
అందాలు తానె చూసింది! 
ఆ వింతల్ని చూసింది, 
అప్పుడే అకాశ మడలిపోయింది 
గజగజావాణకి తా గట్లపై కొరిగింది, 
సూర్యుడే చె'పెకి చూడ భయపడ్డాడు; 
అందాలు తానె చూసింది ! 


99 


జు స్స్పైల్ల విరియబోసింది 
మందార బొట్టొట్పె చెదిరి రాలింది 
గట్ల గుండెలుకలగ, మెట్లకన్నులు చెదర- 
వొంగున్న మందార వొంగియేవుండి ఆ 
అందాలు తానె చూసింది, 
నాతోటి 
మందార మాట లాడింది! 


కార్తికపూర్ణి వు 


పక్షుల్లు పలుకకే పడియుండినాయి, 

వృక్షాలు చూచుచూ వూరకున్నాయి, 
తనవెంట పడుతున్న 

తరుణిజూడ డిదేమి ! 

పోతువున్నాడు తాను, 

అదుగదుగొ పొంగులోకాలు గనను! 

గాలి ఉయ్యాలలై కదులుతుండెడి మబ్బు 
కనుల కడ్డమురాగ, కాలెన తడబడక, 
పోతువున్నాడు తాను! 

తనగర్వపాంకములు దెలుపుతూను |! 
వాద్యములు వినబడవొ, చోద్యములు కనబడవా 
నిముసంబు నిలువ డేనిడ నిలుచునొ గాని, 
పోతువున్నాడు తాను ! 

గర్వంపు పొంగు బో కారిపోను ! 

పకి కలకలములే పరిభవం బనియెంచి, 
తెల్లటోయిన మోము తెలియకుండుటకు నై, 
పోతువున్నాడు తాను ! 

తనువెల్ల తారుమా రగుటచేను! 


100 


(ళీ ౮8 





శ్రీరంగం శ్రీనివాసరావు బి. ఏ, పేసైనారు ఇటీవల ర్యా, యూరప్‌. 
దేశాలు పర్యటనం చేశారు. ఫిల్ములకు పాటలూ, మాటలూ రాస్తున్నారు. 
జననం : 1910 
కృతులు : (పభవ వ్ల మహ్మాపస్థానం 


దేశచరితలు 


ఏదేశ చర్మిత చూచినా 
ఏమున్నది గర్వకారణం 2 
నరజాతి చరిత సమ స్తం 
పరపీడన పరాయణత్వం. 
నరజాతి చరిత సమస్తం, 
పరస్పరాహర ణోద్యోగం ; 
నరజాతి చరిత సమన్తం 
రణ రక్త ప్రవాహ సిక్తం. 
బీభత్స్పరస్మప్రధానం, 
పిశాచగణ సమవాకారం! 
నరజాతి చరిత సమస్తం 
దరిదులను కాల్చుకుతినడం, 


101 


బలవంతులు దుర్చలజాతిని 
బానిసలను కావించారు: 
నరహంతలు ధరాధిపతులె 
చరి తమున (ప్రసిద్ధి కెక్కిరి. 
రణరంగం కానిచోటు భూ 
స్థలమంతా వెదకిన దొరకదు: 
గతమంతా తడిసె ర క్రమున్క 
కాచుంకు కన్ని ళులతో. 


చల్లారిన సంసారాలూ, 
మరణించిన జనసందోహం, 
ఆఅసహాయుల హాహాకారం 
చరితలో మూలుగుతున్న వి. 
వైపమ్యల స్వార్ధపరత్వం, 
కాటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు, 
మాయలతో మారు పేర్లతో 
చరితగతి నిరూపించినవి. 


జబింఘిజ్‌ ఖాన్‌, తామర్లైనూ, 

నా దిర్హా, ఘజ్బీ, ఘోరీ, 
సికిందేరో ఎవడైతేనేం ? 
ఒకొక్కడూ మహా హంతకుడు, 


వైకింగులు, శ్వెతహూణులూ, 
సిథియన్లూ, పారశీకులూ, 
పిండారులు, థగ్గులు, కట్టిరి 
కాలానికి కత్తుల వంతెన 


102 


అజ్ఞా నపు టంధయుగంలో, 
ఆకలిలో, అవేశంలో--- 
తెలియని ఏ తీవ్రశక్తులో 
నడిపిస్తే నడిచి మనుష్యులు--- 
అంతా తమ (పయోజకత్యం 
తామే భువి కథినాథులమని, 
స్థాపించిన సా[మాజ్యాలూ, 
నిర్మించిన కృతిమచట్టాల్‌ -.- 
ఇతరేతర శకులు లేస్తే 
పడిపోయెను పేకమడలై ! 
పరస్పరం సంఘర్షించిన. 
శక్తులలో చరిత్ర పుట్టును, 
చిరకాలం జరిగిన మోసం, 
బలవంతుల దౌర్జన్యాలూ, 
ధనవంతుల పన్నాగాలా 
"ఇంకానా! ఇకపై చెల్లవు, 


ఇక వ్యక్తిని మరొక్క వ్యక్తీ, 
ఒక జాతిని వేరొక జాతీ, 
ఫేడించే సాంఘిక ధర్మం 
ఇంకానా! ఇకపై సాగదు. 
చనాలో రిక్షావాలా 
చెక్‌దేశపు గనిపనిమనిషీ, 
అరాండున ఓడ కళలాసీ 
అణగారిన ఆర్తులందరూా 


03 


హాఠున్‌టాట్‌, జూలూ, న్నిగో, 
ఖండాంతర నానా జాతులు 
చార్మితిక యా కం రం 
చాటిస్తా రొక గొంతుకతో. 


వి యుద్దం ఎందుకు జరిగినా? 
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో లి 
తారీఖులు, దస్తావేజులు 

ఇవి కావోయ్‌ చరితకర్థం, 


ఈ రాణీ (పేమ పురాణం, 
ఆ ముట్టడికైన ఖర్చులూ, 
మతలబులూ, కెఫయతులూ 
ఇవి కావోయ్‌ చరితసారం. 


ఇతిహాసపు చీకటి కోణం 
అట్రడుగున పడి కాన్సించని 
కథలన్నీ కావా లిప్పుకు | 
దా చేస్తే దాగని సత్యం. 
నైలునదీ నాగరికతలో 
సామాన్యుని జీవన మెట్టిది ? 


తాజమహల్‌ నిరా)ణానికి 
రాళ్ళెత్తిన కూలిలెవ్వరు లి 
సామాజ్యపు దండయా[ తలో 
సామాన్యుల సాహస మెట్టిది ? 
ప్రభువెకిిిన పల్లకి కాదోయ్‌, 
అది మోసిన బోయీ లెవ్వరు ? 


104 


తక్షశిలా, పాటలిపుతం, 
మధ్యధరా సముద్రతీరం, 
హారప్పా, మొ హేంజదారో, 
(కో-మాన్యాన్‌ గుహాముఖాల్లో __ 


చారిత్రిక విభాత సంధ్యల 
మానవ కథ వికాన మెట్టిది ? 
ఏ దేశం ఏ కాలంలొ 
సాధించిన దే పరమార్ధం ? 


అ శిల్పం ? వీ సాహిత్యం గ 
ఏ శాస్త్రం Pas గాంధర్వం ? 
ఏ వెలుల కీ (పస్థానం ? 
గి థి 
వి స్వప్నం ఇ ఏ దిగ్విజయం 2 


భిక్లు వర్తీయసి 


దారిపక్కు, చెట్టుకింద, 

ఆరిన కుంపటి విధాన 
కూర్చున్నది ముసల్డొకతె 
మూలుగుతూ, ముసురుతున్న 
ఈగలతో వేగలేక, 


ముగ్గుబుట్టవంటి తలా, 
ముడుతలుతేరిన దేహం, 
కాంతిలేని గాజుకళ్టు, 
తనకన్నా శవం నయం. 


12 105 


పడిపోయెను జబ్బుచేసి; 
అడుక్కు నే శ క్రిలేదు, 
రానున్నది చలికాలం ; 
దిక్కులేని దీనురాలు. 


ఏళ్లు ముదిరి, కీళ్ళు కదిలి, 
బతుకంకే కోరి సడలి 
పక్కనున్న బండరాతి 
పగిదిగనే పడి ఉన్నది. 


ట్ర అమే మరణిస్తే, 

ఆ పొపం ఎవంరొదని 
మ్మెరిగాలి (ప్రశ్నిస్తూ 
వెళిపోయింది ! 
ఎముకముక్క కొరుక్కుంటు 
ఏమీ అవలేదు కుక గ్రా 
ఒక ఈగను పడవేనుకు 
తొందరగా తొలగెతొండ. 
[కమ్మె చిమ్మచికట్లూ, 
దుమ్మురేగెనంతలోన, 
“అది నా పాపం కాదనె 
ఎగిరివచ్చి ఎంగిలాకు, 


జ్వాలా తోరణం 


స్వర్ణనరకముల ఛచాయాదేహళి 

తెలి, నలి తలుపులు తెరచి, మూసికొని_ 
స్వర్ణవిలయ హేమంత వసంత 

ధ్వాంత కాంతి వికాంతి వేళలో, 


106 


-చావుపుట్టుకల పాలిమెరలలో 
ఆవులించె నొక చితాగ్నికుండం! 
అనాధజీవుల సమాధులన్ని 


అఘోగించి ఘోషించాయి ! 


ఇదేమి! లోకం హిరణ్యన్నేతుని 

పదాఘాతమున (పతిధ్వనించగ, 

కురుకేతమున (కుద్దవృకోదరు 
ఠు 

గదా ఘాతిమున గజగజలాడగ, 


జాతి జాతి నిర్ణాతపాత సం 
యూతహేతువై, కాలకేతువై, 
అదె సంవర్తపు తుఫాను మేఘం 
తొలి గర్జించిన తూర్యవిరావం! 


పదీ ప్రకిలా (పవాళమాలా 
(పవంచవేలా _పసారములలో, 
మిహిరవాజితతి ! మఖవధనుర్ద్యుతి 
పుడమికి నేడే పుట్టినరో జట : 


నార్గ వెంక భేళ్ళూరరావు 


బందరు నోబుల్‌ కాలేజీలో చదివి బి. ఏ. పేసయ్యారు. కొంతకాలం! 
కృష్ణా షృత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేశారు. విద్యార్థి దశలో స్వదేశ 
సంస్థానాలు అనే పుస్తకాన్నీ, బి. ఏ. పేస్‌ కాగానే నేటి రష్యా ఆనే పుస్త 
కాన్ని (ప్రచురించారు. ఉప్పు సత్యాగహం రోజులలో పోలీను అ గహానికి 
గురి అయి దెబ్బలు తిన్నారు. కొంతకాలం దౌర్జన్యానికి (పోదృలమిచ్చిన 
రాజకీయ పక్షంలో పనిచేశారు. తరువాత జనవాణి ష్మతికలో పనిచేశారు. 
అ తరువాత కొంతకాలం (పజామ్మిత పషతికకు సంపాదకత్వం బాధ్యత 
వహించారు. చాలాకాలం నుంచి అంధ పభ దిన వార ప్మతికలకు సంపా 
దకులుగా వుంటున్నారు. 


జననం: 1908 


కృతులు : స్వదేశ సంస్టానములు- నేటి రష్యా-జగన్నాటకం--నాక్ల, 
వారి మాట-మాటా మంతీ-పిచ్చాపాటీ-కొ త్తగడ్డ, 


నవోదయం 


చీకటి తెర తొలగునులే ! 
ఇక ని 

వాకిట సిరి వెలుగునులే !! 
రేపన్నది వచ్చునులే 
ఆపన్నుల మెచ్చునులే 


108 


కన్నుల తడి నొత్తునులే 
చిన్నగ నొడి కెత్తునులే 
చీకటి తెర తొలగునులే ! 
ఇక నీ 
వాకిట సిరి వెలుగునులే !! 


చిత్తము చిగురొత్తునులే ! 
ఎత్తుగ ధ్వజ మెత్తునులే 
సత్యము పురి విప్పునులే 
నృత్యము ధర నొప్పునులే 
చీకటి తెర తొలగునులే! 
ఇకనీ 
వాకిట సిరి వెలుగునులే!! 


కత్తికి చెదపట్టునులే 
(క్రౌర్యము తుదముట్టునులే 
ఆశలు తల లెత్తునులే 
ఆర్తులు పరువెత్తునులే 
చీకటి తర తొలగునులే! 
ఇక ని 
వాకిట సిరి వెలుగునులే !! 


నవశకమే విరియునులే 
నవ్యా(భము కురియునులే 
న్యాయంబిల నిలుచునులే 
నవజీవము పిలుచునులే 
కటి తెర తొలగునులే! 
ఇక నీ 
వాకిట సిరి వెలుగునులే! | 


109 


మబ్బు కన్నె 


ఏమిలోపం మబ్బు కన్నెకు ? 
ఏల శోకం మఘబాలకు ? 
కన్నుమరుగై మిన్ను తెరపై 
కరిగిపోయిన, తరిగిపోయిన, 
పుటకగురుతే చిటిలిపోవగ 
కటిక నేలకు రాలిపోయిన 
ఎమి లోపం మబ్బుకన్నెకు 2 
ఏల శోకం మేఘజాలకు ? 
సంజతల్లులు సరిగ చీరల 
సారె కావడి పంపలేదా ?. 
ముద్దుచేతుల మంద పవనుడు 
ముంగురులు సరిదిద్ద లేదా ? 
ఏమి లోపం మబ్బు కన్నెకు? 
ఏల శోకం మేఘబాలకు ? 


మెచ్చి మెరపులు, వచ్చి వేణికి 
కుచ్చుసవరం కూర్చలేదా ? 
తీర్చలేదా బాలచందుడు 
తీరుగా సితగంధ తిలకము 
ఏమిలోపం మబ్బు కన్నెకు ? 
ఏలశోకం మఘబాలకు ? 


110 


కొల్లకొల్లలు మింటిచుక గలు 

మల్లెలె జడ విరియలేదా ? 

కన్ను చెదరె పూలపొలకి 

మిన్నురాజే యెత్తలేదా ? 
ఏమి లోపం మబ్బు కన్నెకు? 
ఏల శోకం మేఘబాలకు? 


పిడుగు పిండులు దిక్కు లదరగ 
పెద్దభేరీ వెయ్యలేదా ? 
నెమలి గుంపులు విమలఫణుతుల 
నృత్యకేళిని నెరపలేదా ? 
ఏమిలోపం మబ్బుకన్నెకు? 
నీలకోకం మేఘబాలకు ? 


కరగిపోయిన, సురిగిపోయిన, 
కటిక నేలకు రాలిపోయిన 
కడలినాధుని చేరబోదా? 
కన్నె చెరలను వీడటోదా? 
ఏమి లోపం మబ్బుకన్నెకు ? 
విలశోకం మెఘబాలకు ? 


పిచ్చివూహలు 


పిచ్చివూహ లేవో 
రెచ్చిపోవు నాలో! 


lll 


ఈత్తికె కన్నుంకే 
నెత్తురు చూడగనే 
ఒళ్ళు తెరిగి ఈఊర్వ్వికి 
ఘలున పడునేమో |! 
విచ్చివూహ లేవో 
రెచ్చిపోవు నాలో! 
రూకకె నోరుంకే 
వ్యాకుల చిత్తముతో 
“కొంపలు నా పేరిట 
కూల్చకు”” మనునేమో ! 
పిచ్చివూహ లేవో 
రెచ్చిపోవు నాలో! 


గోడకె చెవులుం"కే 
మేడల [బతుకులలో 
గుట్టుమట్టు లెని టి 
రటుకు తేగలదో ! 
పిచ్చివూహ లేవో 
చెచ్చిపోవు నాలో! 
రొజు కాళ్ళుంకే 
పప్రిడు మెతుకులకే 
అల్లాడే దీనుల 
ఇల్లు చేరునేమో ! 
పెచ్చివూహ లేవో 
ఇచ్చిపోవు నాలో! 


1l2 


రాతికె మమతుంకేు 
నాతిగ మలచగనే 
తరుణ శిల్పియెద పై 
ఒరిగి పోవునేమో ! 
పెచ్చివూహ లేవో 
రెచ్చిపోవు నాలో! 
కలకే బలముంకేు 
విలువలు తల[కిందై 
కవికోరే స్వరము 
భువికే దిగునేమో! 
పెచ్చివూహ లేవో 
లెచ్చిపోవు నాలో ! 
నింగి జల్లెడైతే 
రంగుల చుక్కలెన్ని 
మాణిక్యాలై మన 
నూగాణుల బడునో! 
పెచ్చివూహ లేవో 
శెచ్చిపోవు నాలో! 


నాకే రెక్కలున్న 
ఆకాశపు టంచులు 
దాటి దాటి ఏ మధు 
వాకిట చేరుదునో ! 
పిచ్చివూహ లేవో 
లెచ్చిపోవు నాలో! 


113 


వ్రుంవండా అవ్వలన్వామి 





విశాఖపట్టణంలో కవితానమితి స్థాపకులు. అధ్యక్షులు కూడా. విశాఖ 
రచయితల సంఘం, నవ్యసాహిత్యపరిషత్తు సంస్థలలో కృషిచేశారు. 
కాం గెస్‌ ఉద్యమంలో ఖద్దరు (పచారంచేశారు. కొంతకాలం విశాఖపట్టణలి 
మునిసిపల్‌ కౌన్సిలర్‌గా వున్నారు. 

తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఒరియా, బెంగాలీ సాహిత్యాలతో మంచి. 
పరిచయం కలవారు. 


జననం: 1904 


కృతులు : మురళిధ్యని - సౌదామిని - ఉత్కళపతనం = మహ 
మ్మదు . విశ్వకధావీధి - భగవద్దీత = వ్యావహారికాం[ధ మహాభారతము. 


చేనుంతి 


ఏ నిలింప వాటికనుండి ఎగసిపడెనొ 
ఒక్క హేమంతరజని వియోగవేళ 
కనక మృదుహాసముల కలకలని విరిసె 
మా గృహ [ప్రాంగణాన చేమంతి పూవు. 


ఏ పురాతన బాంధవ్యమేమొ కాని 

అది చలించిన నా హృదయము చలించు, 
అది కదలెనేని నాలోని నిదురగొనిన 
తలపులే నెత్రములువిచ్చి కలువరించు. 


114 


అది హిమావృతమైన నా అంతరంగ 
నుంధతమసాొ వృతమ్మగు - అపుడు నిపుడు 
పిలుచునది నన్ను మౌనగీతల రచించి 
ఏను శయనించు వేళనెవో నవీన 
వాసనల జిమ్ము కలత స్వప్నాలురేపు ! 
ఇది (ప్రసూనమ్ము కాదెదో నృపకుమారి 
ననువలచి నౌ గృహద్యారముననేె విరిసె 
ఏవ యుగాల వియోగమో ఎంత వలపా! 
నా విషాద విహ్యలమైన జీవితమ్ము 
మరల వికసించునో పరీమళము లెగసి 
(మోయునో నేడు మరల నా పూలవంశి! 


చందవనావు 


చందమామ 
చందమామ 

చల్లని నీ పాటలన్ని 
తెల్లని ని నవ్వులన్ని 

ఏ తారా కోమలికో 

ఏ దిగంత మోహిానికో ! 


నీలి నీలి సాగరాల 

నీరవ భూమీధరాల 
హిమకణాల నుమగళాల 

మిల మిల తళ తళ తళ తళ 
లే నిగూఢ రాగములో 

ఏ రహస్య వేదనలో 
చందమామ ! 

చందమామ !! 


115 





బాలాంతపు రజనీకాంతరావు. అంధ విశ్వవిద్యాలయంలో ఉగీ 
తేసుకున్నారు. అంధ (పచారిణికి ఉపనంపాదకుడుగా కొంతకాలం 
వున్నారు. మదాను ఆలిండియా రేడియోలో నాటక రచయితగానూ, కళా 
కారుడుగానూ చాలా సంవత్సరాలు పనిచేశారు. (పన్తుతం విజయవాడ 
అలిండియా రేడియోలో కార్య్మకమ సహాయకులుగా ఉద్యోగం, వీరి గేయ 
సంపుటి 'శతష్మత సుందరి” మదాను (పభుత్వ బహుమతినీ, వాగ్గేయకార 
చర్మిత' ఆంధ(పదేశ [పభుత్వ బహుమతినీ పొందాయి. 

జననం: 1920 


కృతులు = శతష్మత నుందరి - వాగ్గేయకార చరిత్ర. 
నుల (కాంతి 

వచ్చెను సంకాంతి! 

ఇచ్చు శుభము శాంతి !! 

కుచ్చుల స్వప్నాలూరే 

వెచ్చని కంబళ్ళూ ! 


మంచు తెరలు చీల్చే 
చలిమంటల సందళ్ళూ !...వచ్చెను 


116 


వెన్నెల కడిగిన దారుల 
వెలసిన ముగ్గుల్టూ, 

ముగ్గుల ముసిముసి నగవుల 
సిగ్గుల మొగ్గల్తూ! ,.. వచ్చెను 
ఆవిరు తెగసే నోళుల 
అందపు పాటల్లూ | 

అందెల గాజుల రవళుల 
ఆడే గొబ్బిళ్ళూ!...వచ్చెను 
పిల్లల తలలనురాలే 

అల్లో నెరెళ్చూ! 

పెద్దల దీవన కోర్కుుల 

పెరిగే నూరెళ్ళూ 1... వచ్చెను 
అలకల మామల ఓపిక 
కొలిచే అల్లుళ్ళూ ! 

రంగుల బొమ్మల కొలువుల 
పొంగే కూతుళ్ళూ !...వచ్చెసు 
పూవులు కుంకం పనుహూ 
పూజల నాగళ్ళూ ! 

పొలతుల నోముల కలకల 
పులగం పాంగళ్ళూ... వచ్చెను 
గాదెల గడపల థాన్యం 

కదిలే వాకిళ్ళూ ! 

అందరి పనులకు జనులకు 
ఆట విడుపు వీళ్ళూ 1. ..వచ్చెను: 


117 


నిగిడిన రెక్కల కండలు 
తెగు పందెపు కోళ్ళూ ! 
కొమ్ముల సందుల రోషం 
కొసరే పొకేళ్ళూ !,..వచ్చెను 


మకరంచేరిన సూర్యుడు 

సుక మిచ్చు పగళ్ళూ | 
సకియలు దూరమ్మెతే 

శకాలు రాత్రిళ్ళూ 1...వచ్చెను 


ఇంద్రధనుస్సు 


నింగికి నేలకు వంగిన పంతెనగా 
రంగులు కురిసే ఇందధను స్పిదిగో !.,.. నింగికి 


తనన లాగెడు అరుణరధం, 

స _ప్రవర్హదీ _ప్రమ్మగు గగనవథం, 
వర్ణవర్ణేముల విద్యున్మాలికలు, 

కర్షపర్వ మర్మరిత కథానికలు !...నింగికి 


నేరెడు ఫలముల |పోవుల నిగనిగలు, 

బారులు తీరిన పాలపిట్ట జతలు, 
చాయలుతేరిన సందపుపాయలవే 

పాయలు చీలిన పొలాల చాయలవే !.,. నింగికి 


పసుపు నలందిన దిక్కుల గడపలదే, 
నొసటను కుంకుమతో మినువెలది యద్‌, 
జేగురు సేలువ (వేలెడు చెలువమదెే, 
1శావణ లక్ష్మికి నిలిపిన ఛత్రమదే !,,.నింగికి 


118 


ఘోరలోభం కోరలె త్రిన 
ధూర్తలోకపు దుష్టతత్త (౦ 
మెచ్చుకుంటూ మురిసిపోతారా ? 
థ్యంసమయ్యె దారి తీస్తారా ? 


పిరికివాళె 9 పిచ్చివాళె ఎ 
పొడులోకపు కీడులో పడి 
ఆహుతై మీ రారిపోతారా ? 
అమరలోకం అవని కిస్తారా? 


చూనుకుంజే ముందువెనకల 
ఖందిపోటులు, పందికొక్కులు; 
ఆటకోసం కొరికి బరికే 
వేటకుక్కలు, గుంటనక్కలు,. 


ఆడుగుతీస్తే, అడుగువేస్తే 
ద్రోహబుద్దులు, దొంగచూపులు, 
నంగనాచులు, మహానిచులు 
గోముఖవ్యా(ఘులు, (తాచులు. 
పట్టి చింపే, కుట్టి చంపే, 
ఎండకాయలు, మం|డ్రగబ్బలు ; 
ఆంతరార్థా లున్న మాటలు 
(ప్రేమలో తడిగుడ్డ కోతలు, 


13 121 


ఎన్నినా ల్శీ ఘోర శాపం! 
ఎన్ని వళ్ళి నరకకూవపం! 
దురంతాలను తుడిచివేసే 
బలం రాదా? భయం పోదా? 


మాయ చేసే మంత మేసే 
ఈ భయంకర లోకవృత్తం 
ధ్వంసమయ్యెదారి తీలేరా 
అమరలోకం అవని కీలేరా ? 


ఎంజమయూరి కిచరాతూరాట్ట 





కాకినాడ కాలేజిలో బి. ఏ. చదివారు. చాలా రేడియో నాటికలు 
రాశారు. |పన్తుతం విజయవాడ ఆలిండియా రేడియోలో ఉద్యోగం, 


జననం: 1908 


కృతులు : రజకలక్ష్మి - కళోపాసన = విజయ పతాక, 
నటితో 


చక్కని చుక్కెదిరా ? 
' ఎక్కడ కనరాదురా ! 
టక్కరి పడు చేదిరా ? 
పక్కున నవ్వేదిరా, 
నవ్వులోన బొండుమల్లె 
పువ్వులు రువ్వేదిరా 1... చక్కని 


టక్కరి పడు చేదిరా ? 

మక్కువ చూపేదిరా, 
అరచూప్తల దరిదాపుల 
మెరపులు దూసేదిరా !... చక్కని 


135 


టక్కరి పడు చేదిఠా ? 
తక్కుతు వొచ్చేదిరా, 

కులుకు నడకలోన కొత్త 
వలపులు విచ్చేదిరా 1...చక్కని 


టక్కరి పడు చేదిరా ? 
సొక్కుచు పల్కేదిరా, 
మాటలందు తీయనైన 
పాటలు చిల్తేదిరా !... చక్కని 


ఉయ్యాల 


ఊపరె వూపరె వుయ్యాలా! 
చిన్నరి పొన్నరి వుయ్యాలా !! 
చుక్కలదాకా రెక్కలు సాచే 
చక్కని బంగరు వుయ్యాలొ; 
మిస్నుల పై పరువమ్ముల వెన్నెల 
తెన్నుల తిరిగే వుయ్యాలా !,., ఊపరె 
పచ్చని తీగల వుయ్యాలా, 
విచ్చిన పూవుల వుయ్యాలా | 
మువ్వలు మొరసే నవ్వులు మెరిసే, 
వెలుగు జిలుగులా వుయ్యాలా 1... ఊపరె 


136 


కలకల్లాడే వుయ్యాలా, 

తలతళా డే వుయ్యాలా ! 

పాపం పుణ్యం యేమీయెరగని 
పాపాయూగే వుయ్యాలా [,.. ఊపరె 


పడుచువారి మది కోరికలోయన 
పడిలేచే నిది వుయ్యాలా! 

భూమిని స్వర్గము నేకము చేయుచు 
పొంగుచు తిరిగే వుయ్యాలా !,,. ఊపరె 


14 137 


నారాయణబాబు 





శ్రీరంగం నారాయణబాబు. ఇంగ్లీషుభాషలో మంచి (పవేశంవున్నది. 
పాడగలిగిన శక్తీ నంగీతమంటే మంచి అనక్తీవున్నవి. 


జననం: 1906 


నిశాగీతి 
కళ్లల్లో 
క్ర ర్పూరం జల్లినట్టు 
పన్నీరే పోసినట్టు 
భగ్గని మండించి 
చల్లగ తోచావు 
ఈ నిల నిశలోన 
నా పునుగు ఎదలోన, 


హృదయానికి 

వలపే లేదు, 
నయనాలకి 
చూపేలేదు. 

అంధుని 
కనురెప్పలపై కన్నీరు 
నా గీతం !- 


188 


పెండ్లి పీకై 

పుడమి పులకరించింది ! 
వ్యోమ మార్గం 
హోమ గుండం 
ధూమ మెగజిమ్మెన్‌, 
దోయిలించిన 
తలం(బాలచేతుల 
నిశానీల హస్తాలను 
ఖండించే 

ఉదయ సంధ్య. 
నిశయన నింతే 
వలపన నంతే ! 


చలనిగితి 
య 


ఇసుక యెడారుల 
పసిరిక నేలె 
రుసుమించిం ద్మీబతుకు ! 


కర్ణక హర్షోదయ 
వర్దాగమ వేలావేళల 
తూనిగా 

ఎడద యెగిరె హాయిగాను. 
(గీష్మపు కుండల 
మండిన భూముల 


తొలకరి వేళల 
మాతృ మృత్తికా 
మధురవాసనలు 
సుధాగళమ్మున, 
ఉన్మిషితమ్ములు 
జీవితాధ్యములు 
శరన్‌ మేఘములు 
పరుగులెత్తినవి, 
విద్యున్‌ మాలలు 
వెంట తరిమినవి, 
తల్లిచేతి చల్లందనము 
పిల్లల మాటల తీపి 
కొల్లగొన్నదేమొ (బతుకు ! 
మాతృవక్షమున 

పాల పోటుతొ 

తల్లి కడుపులో 
పిల్లడు కదిలాడు, 
చల్లని గీతి 

రేకె తింది! 


140 


అగ సెట్టు నుబ్బారాశ్చీ 


బి, ఏ. పేసైనారు. అంధవిశ్వవిద్యాలయంలో అంగ్లసాహిత్యపఠనం 
శొంతకాలం కృషిచేశారు. తరువాత మృదాను లాకాలేజిలో చదివారు. 
విద్యార్థి ఉద్యమాలలోనూ, యువజనోద్యమాలలోనూ కృషిచేస్తూ రెండు 
నంవత్సరాలు జైలుశిక్ష ఆనుభవించారు. కొంతకాలం “పజాశక్తి పతిక 
నంపాదకవర్గం నభ్యులు. నవ్యసాహిత్యపరిషత్తుతో నన్నిహితమైన సంబంధం 
పుండేది; అభ్యుదయ రచయితల నంఘాన్ని |పాఠంభించినప్పటినుంచీ ఆ 
ఉద్యమంలో (పముఖపా(త నిర్వహిస్తున్నారు, 

జననం: 1922 


కృతులు: అగ్నివీణ - గాలిమేడలు . మావూరు - అనిసెట్టి కథలు, 
ఎవరి పిల్లలోయి మీరు! 


(జడ్జి క్రింద, సైషన్ల్‌, ధూళిమీద 
ఎటు చూచిన మీరూపులు 1 
ఎటు విన్నా మీ అరుపులు! 
పార్కు చెట్లు కాల్వగట్లు 
అడుగులు మరుగులు అన్నీ 
అ(కమించి తిరుగుతున్న 

ఎవరి పిల్లలోయి మీరు! 


141 


మురికివొళ్ళు, చింకికళ్లు 

మీ రూపులు! 

కడుపొక బాదం ఆకే, 

మీ చూపులు 

తోపుల్లో తుమ్మముళ్ళు! 

దిక్కులేని తల్లులు 

దిగవిడిచారా ? 

మీరు గర్భాల్లో కెక్కినపుడె 

వేనోళ్ల శపించుకుంటు 

శతుబాధలా తొమ్మిది 

నెలలు మోసి, 

గుట్టల్లో గుబురుల్లో 

ప్రసవించి పడవేసి 

తమదేమీ పోనట్లు నటించి 

తరలి వెళ్లారా ? 

దాగని గర్భకోక ముష్పాంగి 

ఆగని మౌతృ_పేమకే లొంగి 

తల్లడిలుతు వెళ్లారా ? 

వాళ్ళ గర్భశోకం 

ఈ లోకానికి తగులుతుంది! 

మీ కేకలు వినబడవు! 
విశఃం కోదిసూ పెతారలు 


లెళ్టిస్తున్నారు 
జీవీన్మరణ సమస్యలు చింతుస్తూ 


142 


బోధిస్తున్నారు ! 

మధ సృముదంలో వేటాడి 
కవిత (వాస్తున్నారు! 

గుళ్ళు, గోపురాల్‌, పశువులశాలలు 
నిర్మిస్తున్నారు ! 

ఎవరి పిల్లలోయి మీరు! 

ఉన్న వాళ్ళ హుంకారంతో 
ఉలికి) పడుతుంది ఎండ! 
మీరంటే ఎండగూడ మండిస్తుంది 
ఉన్నవాళ్ళ ఉఊడుపొక ట్‌, 
స్పృశించలేదీ వర్షం! 
వానగూడ మీరంకే 

వరదలు పారిస్తుంది! 

. విశాల (పకృతి పూర్ణహృదయం 
కాపులించుకుని 

పవళిస్తున్నా, రేడుస్తున్నా 
రెవరు మీరు? 

చలి వొంటిని మెలి పెడీతే 
ఎండకాల్చి వేధిస్తే 
భూమాతత్‌ మొర పెడుతూ 
వెక్కి వెక్కి ఏడ్చే 

ఓ దిక్కులేని తమ్ములార ! 

నా [ప్రాణ మిత్రులార! 
ఈలోకపు శాసనాలు 


143 


-ఎంగిలాకు లిసాయి 

ఇనుప కమ్ము లిస్తాయి 
న్యాయమూర్తి (గంధాల్లో 

నల్లని అక్షరపంక్తులు 

మీ మెడలకు ఉరి వుచ్చులు ! - 


ఎవరి సంతతోయి మీరు! 
పస్తుత సమాజ దేహపు 
నుదుటి రేఖలా మీరు? 
భవిష్యత్తు నూరించే 
వెలుగు పోచలా మీరు? 
దివ్య కాంతిమూర్తులైన 
ఎండిమియా నైెంతమంది | 
సంఘపు కుంపటి వెలించే 
సెంట్‌ జోన్‌ లెంతమంది | 
-జీవశాంతి రసార్దులౌ 
జీసస్‌ లెందరొ మీలో ! 


దిక్కులేని తమ్ములార ! 

మిము. చూస్తే 

రాతిగుండె జాలువారి (దవిస్తుంది. 
కరుణతొ (ప్రవహిస్తుంది ! 
జాలిగుండె కర్క్మశమై నిలుస్తుంది, 
“జగతి నెదుర్కొంటుంది ! 


భయం భయం [బతుకు భయం! 


భయం భయం [బతుకు భయం! 
భయం [బతుకు భయం భయం! 


144 


అన్నా! మనకీ లోకం 
పన్నిన పద్మవ్యూహం ! 
ఆశలతో బతు కీడ్చే అస్థిపంజరాలు మనం, 
ఆవేదన హతమయ్యె ఆశా జీవులం మనం! 
గతమంకే కారు వెగటు, రేపంకే తగని భయం! 
(ప్రళయం ఈ (ప్రస్తుతం, క్షణక్షణం దుర్మరణం | 
ఛ్మిదమైన జీవితాలు, చితికిన సంసారాలకు 
స్వప్నం ఒక స్వర్గసీమ, సౌభాగ్యం సౌందర్యం ! 
భయం భయం [బతుకు భయం ! 
భయం (బతుకు భయం భయం ! 
అన్నా! మనకీ లోకం 
పన్నిన పద్మవ్యూహం ! 
స్వప్పంలో స్వర్ణసుఖం, సౌభాగ్యం, సౌందర్యం ! 
స్వప్పసుఖం మన (భాంతి, సత్యదీక్ష మనకు కాంతి E 
స్వప్పలోక మాశయించి (బతు కీడ్చే సంసారాల్‌, 
ఈ వాస్తక జీవితాగ్ని శిఖల దగ్గమౌను సుమా! 
భీరువులో ! పీడితులో ! పెరిగిరండి మానవులై, 
చైతన్య జ్యోతులార ! జగతిని శాసించండి ! 
ఆన్నా! మనకీ లోకం 
పన్నిన పద్మవ్యూహం ! 
భయం భయం (బతుకు భయం! 
భయం (బతుకు భయం భయం | 


145 


ఆరు. 


భాగవతుల శంకరశాస్త్రి, విజయనగరం కాలేజీలో బి, ఏ, చదువుతూ 
అనహాయోద్యమ సందర్భంలో చదువు మానేశారు. తరువాత కొంతకాలం 
చాయల్‌ ఇండియన్‌ విమానదళంలో సాయుధగుమాస్తా ఉద్యోగం చేశారు, 
కొంతకాలం అనందవాణీ వారషతికకు సంపాదకత్వం వహించారు. 
"ఇప్పుడు ఫిల్ములకు మాటలు పాటలు రాస్తున్నారు, 
జననం: 1925 
కృతులు : త్వమేవాహం = గాయాలూ = గేయాలు, 


ఇన్నాళ్లకు మానవుడే 


ఇన్నాళ్లకు మానవుడే దేవదేవుడు 
విన్నారా సామాన్యుడు ఆదిదేవుడు ! 
తన పలుకే నవవేదం 
తన కరుణో సుధారసం, 
మనిషిలోని మంచితనం 
ఎన్నటికీ పోనిధనం !... ఇన్నాళ్లకు 
చివురించే సమ ధర్మం 
జీవనమే పానము 
స్పందించే (పతిహృదయం 
సర్వేశుని ఆలయమే 1... ఇన్నాళ్లకు 


146 


శన్ను లనిద్ధ్దర 
కన్నుల నిద్దర రాకపోతే 
పడ్డావనుకో (ప్రేమలో, 
తిన్నది హితవే కాకపోతే ! 
పడ్డావనుకో (పేమలో! 
అడుగులు తడబడి, మాటలు పొరబడి 
గుండెల దడదడ హెచ్చితే, 
పదహారెళ్ళు దాటిన కన్నియ 
ఎదలో నూదులు గుచ్చితే 
పడ్డావనుకో (పేమలో! 
విరహములో పడి 
వేదనలో చెడి, నీ 
దేహము చిక్కి సగమైతే 
కన్నీరే నీలో చెరువెతే 
చెథావనుకో (పనులో ! 


అజేయుడి అనురాగం 


తుడుచుకో కన్నీళ్ళు 

ముడుచుకో అరవిరులు 

నడచి వస్తున్నాడు 

కడకు ని విభుడు 
ఇది కొత్త ఏడాది 
ఈ కాన్మ నిది 


147 


జడలోన మల్రియలు 
దడహెచ్చు గుండియలు 
విడని కౌగిలిలోన 
పుడమి నా కాదలి ' 


కడలిలో ముత్యమై 
అడవిలో వెన్నెలై 
ఒడలు పులకించగా 
సుడులు తిరిగే సాగసు 


పాడవకూడదు పొద్దు 
విడవకూడదు మత్తు 
పడకటింట్లో వెలుగు 
నడవలో వెదొలగు 


ఇది కొత్త ఎడాది 
ఈ వలపు మనది. 


ఇది కొత ఏడాది 
ఈ హెయలు నీది. 


ఇది కొత ఎడాది. 
కల కాటి బూది 


148 


